హైదరాబాదు చారిత్రక వైభవ౦ 


డా॥ ఫజులుల్లాఖాన్‌ 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


రాష్ట సాంస్తతికశాఖ, సాంస్టతిక మండలి 
ఈ ఆల ఆం 


తెలుగు అకాడమి, హైదరాబాదు 








01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు [గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


హైదరాబాదు ఛారిత్రుక వైభనం 


రచయిత 
డా. ఫజులుల్లాఖాన్‌ 
రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28, 29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
స్మి రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మందలి సం 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


శ22724742ర42474 ౧447౯౧2442 *4/ల/440477 
4 ౧౭౭4620004 ౧66టుడీజ 44 ఊం 604024 4244 0464 రయడ్తుల 66/44544222 


4/౮0/2707 

1 2281011212 

హాంఓ 0861601 : 2012 

2865 : 90. న1117 118 + 1౪ 


గం[ళళ త[2ర001, 0/04/2026 
౮0016 : 5000 


0166 : 13. ఏ0/- 


స్నా౦113166 07 31.0౮6౮ గగ? 8341, [0/6ల2026- 500 029 
(తర6112 9846630) రేల 016 ౮౪౦౮2117 5000350166 501606 01 
0640[01 01 30010 ఖురే [10002016 10 69101021 [20202865 
2౬ ౧16 లఆ[అ310/ 16౪761 0 416 ౮౦౪౪౫6౧ 01 10612 11 116 
[11013037 0£ గ0మజం 650౪806 ం౪ం100గ606 సలు 06111. 


4// 74ధ 3024దొంయలుం7 7 స్‌ రీం0/4 ౯27౭ ౨౯౪7౦/0 ౧౮౭౧౯4 474 40 
౧౦7౯౦౫ ౦/7 72౮ 56 ౧౬70624666 ర 27) ౧0౦య్నా/ర/ 447 2/700౮6 
1౪742000 ౮26 107746? ై౯72సు/0/7 ల 4206 60గ్ర్రి/6 0౫76౧. 


గ/రీ/స/ం04, 77/64 4 లిసగా/రి4/04 ల? 


1124 264001 
7410120201 


లీలల ఓ్ర6567 ౯౯ 
గతంళం చరయ! 6612026 


వ//7404 77 74074 
666 21 41/5. 22ర9జ2 96101003 971 ౬16... /రం12026 


(|| / ె . 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి (మై, హైదరాబాదు 





ముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


సందేశం 


వవంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 
తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ౩7 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. "తెలుగువారి నిర్వహణ సామర్ధ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 
ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. "నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. | 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


కంల్‌ డ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 


సి. దామోదర రాజనరసింహ 





ఉపముఖ్యమంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


లభినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పందగ. 





(ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష్క జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘుగ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, నంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపాత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రలపై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 





“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 


స 


పు రాజనరసింహ) 


000 10. 501, 501 [100% 
)-91001%ఓ, &.9., 5601612121 
[/6612026 - 500 022 
9౨౧016 : 040-23454168, 
23450541 


52% :040-23450899 


ఇ 5! సలగి!షలి, 950(48): 318.4 
1101566 10! [06౧5౧ &ఉ (౪1౧6, 
దీగ[0[120109)/ & గీశం5ల2005, సచ్‌ 
తీ[0[1/63 & /06401 560/1065 & 500గ, గ[.౮.0. 
ఆ౦౪ఆ౫౧గల[0లీతీగ6ర [12 012661 





ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 387 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ 
తెలుగు మహాసభలు) నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
' సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికేౌఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


టంత నా. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష, జాతి, 
సంస్కృతి (ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గుర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా ప్రతి వటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబదటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితా వెైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు [గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాషు సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధి 
ప్రతిష్టలైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమీ అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి 
కృతజ్ఞతాభీవందనాలు. / 
4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : 
ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 


శ్రీ 
శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 


జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(6) 


య. 


కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 

శ్రీ వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 

శ్రీ ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 
శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు; ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 

ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘుగ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్థ్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తలుగు అకాడమి సమన్వయ సంఫఘుం 


ఆచార్య 3. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
డా ఎన్‌. యోగిబాబు 
డా॥ టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 
శ్రీ ఎస్‌. భూపాల్‌రెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 
దా ఎం. శైలజ 
శ్రీమతి ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 


౫. ఈ (గ్రంథంలో వ్రచురితహైన విషయాలకు, వివరాలకు, అభ్యిపాయాలకు 
ఆయా రచయితల్తూరచయ్యిత్రులే బాధ్యులు. 


01201. ౧2౮6 


ప్రవెశిక 


నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు సాహిత్యం, 
చరిత్ర, సంస్కృతి మొదలైన అంశాలకు సంబంధించి మోనోగ్రాపులు ప్రచురించే 
కార్యక్రమాన్ని తెలుగు అకాడమి చేపట్టింది. అందులో భాగంగా “హైదరాబాద్‌ 
చారిత్రక వైభవం” అన్నశీర్షికతో ఈ గ్రంధం ముద్రితమవుతున్నందుకు సంతోషిస్త్నూను. 
ఈ [గ్రంథంలో 10 అధ్యాయాలున్నాయి. హైదరాబాదుకు సంబంధించి 
నాటి నుంచి నేటి వరకు దాని చారిత్రక పరిణామం గురించి, వైభవం 
గురించి చర్చించడం జరిగింది 1. కుతుబ్‌షాహి - భాగమతి, 2. కుతుబ్‌షాహీల 
మూలాలు, 8. గోల్కొండ - చార్మినార్‌, 4. కుతుబ్‌షాహీలు - ఆసబ్‌జాహీలు, 
5. హైదరాబాద్‌ - ఇస్తామిక్‌ వాస్తు, 6. సమాధుల్లో దాగిన చారిత్రక వైభవం, 
7.కాలగర్భంలో మూసీ అందాలు, 8. శిథిలమవుతున్న పురాతన దర్వాజాలు, 
9. హైదరాబాద్‌లో రహస్య ద్వారాలు, 10.నిజాం చెస్ట్‌ ఆర్కిటెక్చర్‌ అన్న 
విభజనతో ఆయా అధ్యాయాల్లో వివిధ అంశాలను పేర్శొనడం జరిగింది. 


హైదరాబాదును పాలించిన పాలకుల పాలనా విధానాలను, నాటి 
రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని సంఘటనలను చర్చించడం 
జరిగింది. ఇదేవిధంగా హైదరాబాద్‌ వైభవానికి అద్దంపట్టే ప్రముఖ కట్టడాలను, 
శిల్చకళా చాతుర్యాన్ని ఆధునిక జీవనాన్ని ప్రతిబింబించే విధంగా చేపట్టిన 
ప్రణాళికలు, వ్యూహరచన, అబ్బురపరిచే వారి శాప్రీయ సాంకేతిక నైపుణ్యాన్ని 
పేర్కొనడం జరిగింది. 
హైదరాబాదుకు సంబంధించిన పరిణామ చరిత్ర సుదీర్ధమైనప్పటికీ 
[గ్రంథం పరిధిని దృష్టిలో ఉంచుకొని ఆయా అంశాలను క్లుప్తంగా, తగుమాత్రంగా 
స్పృశించడం జరిగింది. ఈ (గ్రంథంలో ఏమైనా పొరపాట్లు, దోషాలుంటే 
వాటిని మా దృష్టికి సహృదయ పాఠకులు తీసుకుని వస్తే తదుపరి ముద్రణలో 
సవరించగలనని తెలియజేస్తున్నాను. 


01201. ౧2౮6 


10. 


శ. 


విషయ సూచిక 


కులీకుతుబ్‌ షా - భాగమతి 

గోల్కొండ - చార్మినార్‌ 

కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌ జాహీలు 
హైదరాబాద్‌ - ఇస్తాటిక్‌ వాస్తు 
సమాధుల్లో దాగిన చారిత్రక వైభవం 
కాలగర్భంలో మూసీ అందాలు 
శిథిలమవుతున్న పురాతన దర్వాజాలు 
హైదరాబాద్‌లో రహస్య ద్వారాలు 
నిజాం చెస్ట్‌ ఆర్కిటెక్ట్‌ 


ముగింపు 


15 


21 


50 


76 


8/7 


95 


99 


108 


శ11 


01201. ౧2౮6 





కులీకుతుబ్‌ షా - భాగమతి 


హైదరాబాద్‌ పేరు వెనక ప్రేమ కథ ఉందా? 1580 నుంచి 1612 
వరకు పాలించిన మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా భాగమతి అనే అమ్మాయిని 
ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడా? ఆమె పేరును హైదర్‌ మహల్‌గా మార్చి 
నగరానికి హైదరాబాద్‌ అనే పేరును స్థిరం చేశాడా? కులీ-భాగమతిల (ప్రేమ 
కథను ప్రముఖ కవి మఖ్టూం మొహియొద్దీన్‌ భాగమతి పేరుతో కవిత రాశాడు. 


వెదవివై నీ వేరు వల్లవించిన విచటు 
కదలితేనే చాలు (తి ర్యాతి గున గునగ 
(్రణయార్ర నయనాల వొడునొక రన గీతి 
వద్దాలు వికసించు క6/౧ వోయెను నాటి 
అదవి బోలిననాతి గతము న్వవ్నము వోలె 
రగలి వెలుగులు చిమ్ము ఎబ్బోట చూనీనా 
కాగదాలిఓ నుంటి కనరావు ఈనాడు 
కదలి వెళ్ళెను నాడు/ రజత కాంతులనీను 
రానీక్రు మొలికించి రమణీయ కుద్వాలు 
రవణించు గీతాల రతనాల అంగళ్లు 

వంటి వెన్నాల వాన ఉలతారు వరదాలు/ 
కురినె నిచ్చాటనే ప వీధిలో నైనా 


వైవ్లవ్రునాదాలు ఏ బోటీ నంద్రెనా 


2 "హైదరాబాదు చారిత్రక వైభవం 


ఈనాడు వున్నారు అనురాగ చివ్నామై/ 
వేలాదిగా జనులు (వేమాను రాగాలు 
అందాల యూనవును వలనిల్లు నిత్సవైై 
వెలగజ్జి కొనునటి ఈ ఉగతి అందాల 
బోవోరులున్నారు తలమానికము నీవు 
ఈనాటికి ఇచకు నేప లేక్షన్ననూ 
ఈనాటికి ఈ నగరు నీ నగరముంది 


నిలివి వున్నది చూడు 

కదలాడు ను కనుల కావలా డంది/ 

మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా భాగమతిల (ప్రేమ వ్యవహారంపై 
చరిత్రకారులు భిన్నంగా స్పందించారు. కొందరు ఇది నిజమేనని ఒప్పుకుంటే, 
మరి కొందరేమో అదంతా ఓ కట్టు కథగా కొట్టి పారేశారు. “ప్రాథమిక 
చారిత్రక సత్యాలకు కొన్ని అతిశయోక్తులు చేరడం సహజమే అంటాడు 
చరిత్రకారుడు ఫరిస్తా ఈ విషయమై 1619-20లో ఇలా రాశాడు. భాగమతి 
అనే వేశ్య పట్ల సుల్తాన్‌ అపరిమితంగా ఆకర్షితుడయ్యాడు. ఆమె దర్బారుకు 
వచ్చినప్పుడు ఆమెకు లభించే గౌరవం ఉన్నత రాజ వంశీకులకు ఏ మాత్రం 
తగ్గరాదని కుతుబ్‌షా ఆదేశించాడు. నాలుగు కోసుల దూరంలో మహమ్మద్‌ 
కులీ కుతుబ్‌షా ఒక నగరాన్ని నిర్మించి దానిని జన సమ్మర్థం చేసి ఆ నగరానికి 
తొలుత 'భాగ్య నగర్‌” అని పేరు పెట్టాడు. ఆ తర్వాత సుల్తాన్‌ భాగమతిపై 
విసిగి నగరం పేరును హైదరాబాద్‌గా మార్చాడు. ఆమెకు రాణి హోదా 
లభించలేదు. అయినా జన సామాన్యం మాత్రం దాన్ని భాగ్యనగర్‌ అనే 
వ్యవహరించేవారని ఫెరిస్టా రాశాడు”. 

క్రీ.శ. 1591-94 మధ్య కాలంలో అహమద్‌ నగర్‌లో షాజహాన్‌ 
చక్రవర్తి అధికార ప్రతినిధిగా ఉన్న ఫైజీ మొగలు చక్రవర్తికి ఈ సంఘటనను 
నివేదిస్తూ మహమ్మద్‌ కులీ భాగ్యనగర్‌ అనే నగరాన్ని నిర్మించి చిరకాలంగా 
తన ప్రేయసిగా ఉన్న భాగమతి పేరు పెట్టినట్లు తెలియజేశాడు. 

మరొక సమకాలీన చరిత్రకారుడు నిజాముద్దీన్‌ బక్షీ 1594 ప్రాంతంలో 
రాసిన 'తబ్‌ ఖతె అక్బర్‌ షాహీ'లో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. బెరంగజేబు 
ఆస్థాన కవి కాఫీ ఖాన్‌, నిహవందిలు కూడా తమ పుస్తకాల్లో ఈ ఉదంతాన్ని 
ప్రస్తావించారు. 


కులీకుతుబ్‌ షా - భాగమతి త్రి 


గోల్కొండను క్రీ.శ. 1648, 1652లో రెండు సార్లు సందర్శించిన 
యూరప్‌ యాత్రికులు టావెర్నర్‌, 1665-66లో సందర్శించిన తేన్‌వాట్‌, ఆ 
తర్వాత 21 సంవత్సరాలకు గోల్కొండను సందర్శించిన బెర్నీయర్‌ “భాగ్యనగర్‌ 
లేక భాగ్‌నగర్‌ ప్రస్తావన చేశారు. క్రీ.శ. 1799 నాటి 'హదీఖతుల్‌ ఆలమ్‌లోనూ 
బీదర్‌కు చెందిన ఖాదిర్‌ఖాన్‌ మున్ని క్రీ.శ. 1888లో రాసిన తారీఖ్‌ ఎ 
కుతుబ్‌షాలోనూ, క్రీ.శ. 1844లో గుల్టార్‌ ఎ ఆసఫీలోనూ ఈ ప్రస్థావన 
ఉంది. ఈ చారిత్రక [గ్రంథాల్లోని ప్రత్యక్ష ప్రస్తావనలతో పాటు కవి వజాహీ 
రాసిన దీర్హ కవిత “కుతుబ్‌ ముస్తారీిలో కూడా భాగమతిని గురించిన వర్ణనాత్మక 
ప్రస్తావన ఉంది. బహుశా కుతుబ్‌ ముస్తారీలోని నాయకుడు "కులీ అయి 
ఉండవచ్చు. అలాగే కథానాయిక పాత్ర భాగమతిని ఆధారం చేసుకుని మలిచింది 
కావచ్చు. ఆ తర్వాత చరిత్రకారులు, రచయితలు ఈ కథను చరిత్రలో 
అంతర్భాగంగా ఆమోదించారు. 

కానీ ప్రొఫెసర్‌ షేర్వానీ ఈ విషయంలో వివాదాన్ని లేవనెత్తారు. 
భాగమతి అనే వ్యక్తి ఉండేదనడంలోనూ, ఆమె పేరే ఈ నగరానికి 
పెట్టారనడంలోనూ గత విశ్వసనీయతను ఆయన ప్రశ్నించాడు. 1967లో 
ఆయన మహమ్మద్‌ కులీపై రాసిన ఒక. జీవిత చిత్రణలో భాగమతి కథను 
పూర్తిగా ఖండిస్తూ సుదీర్హ వివరణ ఇచ్చారు. ఆసఫ్‌జాహీల కాలంలో కుతుబ్‌షాహీ 
సామ్రాజ్యాన్ని ఆ వంశాన్నీ అపఖ్యాతి పాలు చేయడానికి అల్లిన ఒక కల్పిత 
గాథగా ఆయన భాగమతి కథను కొట్టివేశారు. 

అలాగే ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్‌ సయిదా జాఫర్‌ తాను సంకలనం 
చేసిన మహమ్మద్‌ కులీ పద్యాలకు రాసిన పరిచయ కావ్యాలలో షేర్వాని 
మార్గాన్ని అనుసరించారు. 1940లో దాక్టర్‌ జోరె ప్రచురించిన మార్గదర్శక 
రచన బాణీలోనే 1985లో జాఫర్‌ ప్రచురించిన ఈ సంకలనం రూపుదిద్దుకుంది. 
ఇందులో డాక్టర్‌ జోరె పుస్తకంలోని అంశాలకు ఎన్నో సవరణలు, మార్పులు 
చేర్పులు జరిగాయి. భాగమతి విషయంలో కూడా ప్రొఫెసర్‌ సయిదా వాదన 
డాక్టర్‌ జోరె వాదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. 

మహమ్మద్‌ కులీ జీవితంలోని కొన్ని అంశాల పట్ల జోరె, ప్రొఫెసర్‌ 
'షేర్వాని రెండు విభిన్న వాదాలను ప్రతిపాదించారు. జోరె సుల్తాన్‌పై అభిమానాన్ని 
వ్యక్తం చేస్తూనే కుతుబ్‌షా చక్రవర్తుల విజయాలను విశ్లేషణాత్మకంగా 


త్తే హైదరాబాదు చారిత్రక వైభవం 


పరిశీలించాడు. జోరె మహమ్మద్‌ కులీని గట్టిగా సమర్ధించాడు. కులీ ఒక 
ఆదర్శప్రాయమైన, కచ్చితమైన పాలకుడని ఆయన ప్రతిపాదించాడు. 

'షేర్వానీ కులీ బలహీనతలను గుర్తించారు. ఒకరు సాహిత్యకారులు 
కాగా మరొకరేమో చరిత్రకారులు. కానీ భాగమతి విషయంలో షేర్వాని వద్ద 
కచ్చితమైన ఆధారాలు లేనట్లు కనిపిస్తుంది. ఆయన తన వాదనను సాగదీసినట్లు 
అనిపిస్తుంది. అసలు భాగమతి అనే వనిత లేనే లేదనే ఆయన వాదన 
బలహీనంగా ఉంది. షేర్వాని మిగిలిన విషయాలలో ఫరిష్తాతో ఏకీభవించి 
భాగమతి విషయంలో మాత్రం ఫరిష్టా చెప్పిన దానిని ప్రశ్నించారు. అలాగే 
(ఫెంచి యాత్రికుల వివరణలు అనుమానాలను రేకెత్తించేవిగా ఉన్నాయని 
'షేర్వాని ఉద్దేశం. ఒకరు భాగమతి పేరును గందరగోళం చేయగా, మరొకరు 
ఆమె పేరును తప్పుగా రాశారని షేర్వాని పేర్కొన్నారు. ఇస్లాం మత విశ్వాసాలు 
గల రాజు విగ్రహారాధకురాలైన ఒక నర్తకికి అంతటి గౌరవ మర్యాదలు 
ఇస్తాడా? అనే అనుమానాన్ని ప్రొఫెసర్‌ సయిదా కూడా అభిప్రాయపడింది. 
అయితే భాగమతి కథను తరతరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. 

1665లో హైదరాబాద్‌ను సందర్శించిన తేవ్‌నాట్‌ తన పుస్తకంలో *“ఈ 
రాజ్యపు రాజధాని నగరాన్ని భాగ్యనగర్‌ అని పిలుస్తారు. పర్షియన్లు దీనిని 
హైదర్‌-ఆబాద్‌ అని పిలుస్తారు అని రాశాడు. ఒక పట్టణం పేరు మారినప్పటికీ 
సాధారణ ప్రజల్లో పాత పేరు కొనసాగుతుంది. “రిలేషన్స్‌ ఆఫ్‌ గోల్కొండలో 
ఒక చోట ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ మాసంలో రాజ్యంలోని వేశ్య్వలందరూ 
భాగ్‌నగర్‌కు రావలసి ఉండేది. వాఠిని మావదేర్‌ (ఒక స్థాయి రాజోద్యోగి) 
పిలిపించే వాడు. మొదటి ముస్లిం చక్రవర్తి మరణించిన రోజున నృత్యం చేసేందుకు 
ఆ వేశ్యలందరూ అక్కడ చేరారు. ఇది నాకు చాలా వింతగా అనిపించింది” 
అని పేర్కొన్నారు. 

సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గ్రామీ, సి. విల్‌ మోట్‌ 1844లో నూతన నగరాన్ని 
రాజుగారి (ప్రేయసి పేరున భాగ్యనగరం అని పిలుస్తున్నట్లు పేర్కొన్నాడు. 
మహమ్మద్‌ కులీ ఆమె మరణానంతరం నగరం పేరును 'హైదరాబాద్‌గా 
మార్చాడని అయినప్పటికీ స్థానికులు ముఖ్యంగా హిందువులు ఆ నగరాన్ని 
భాగ్యనగర్‌ అనే పిలుస్తున్నారని కూడా రాశాడు. 


కులీకుతుబ్‌ షా - భాగమతి త్‌ 


సుల్తాన్‌కి భాగమతి ఒక్కతే ప్రియురాలు కాదు. ఇంకా ఎందరో ఉన్నారు. 
వారిలో కొందరిని ఆయన పద్యాలలో కీర్తించాడు. లభ్యమవుతున్న సమకాలీన 
సాక్ష్యాధారాలను బట్టి సుల్తాన్‌కు అస్తమానం తన శృంగార దేవత అయిన 
భాగమతి ధ్యాసే ఉండేది. ఈ రాజవంశపు సుల్తానుల ఆధికారిక చరిత్రలో 
భాగమతి ప్రస్తావన లేని మాట ఎంత నిజమో మహమ్మద్‌ కులీ భార్య లేక 
భార్యల ప్రస్తావన కానరాని మాట కూడా అంతే నిజం. ఆధికారిక చరిత్ర 
రచనల్లో కొన్ని సన్నివేశాలనూ, సంఘటనలను చాలా తెలివిగా కప్పిపెట్టడం 
జరుగుతూనే ఉంటుంది. భాగమతి అధ్యాయం కూడా అటువంటిదే కావచ్చు. 
మహమ్మద్‌ కులీ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన వారసులకు భాగమతితో 
కులీకి గల సంబంధాలు రాజ దర్బారుకు మచ్చ తెస్తాయని భావించవచ్చు. 
ఫలితంగా భాగమతి చరిత్రను చెరిపివేయమని ఆదేశించి ఉండవచ్చు. 


ఇక్కడ గమనించవలసిన ఆసక్తికరమైన మరొక విషయం కూడా ఉంది. 
అదేమంటే ప్రముఖ ఉర్జూ, ఆంగ్ల భాష రచయిత, పరిశోధకుడు నరేంద్ర 
లూథర్‌ చెప్పినట్లు “నూతన నగరానికి ఆ కాలంలో పెట్టిన పార్శీ పేరు 
ఫర్‌కుందా బునియాద్‌. అంటే ఆనాటి సామాన్య భాషలో భాగ్యనగరం అనే 
పేరు. ఈ పర్షియా పేరుకు పర్యాయపదం. ఇది యాధృచ్చికంగా జరిగిందా? 
లేక పార్శీ భాషావేత్తలు ఎంతో పరిశ్రమించి భాగ్యనగరం అనే పేరును పర్షియన్‌ 
భాషలోకి ఇంత సుందరంగా అనువదించారా? అనేది అంతు తెలియని విషయం 
అని అభిప్రాయపడ్డారు”. కులీ-భాగమతిల కథను ఎంతో మంది ప్రజలు 
నాలుగు శతాబ్దాలకు పైగా విశ్వసిస్తున్నారు. 

కులీ కుతుబ్‌షా భార్యల్లో అత్యంత ప్రీతిపాత్రురాలైన భాగమతి పేరు 
నగరానికి పెట్టాడని అత్యధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం. మహ్మద్‌ 
కులీకుతుబ్‌షా రచించిన గీతాల్లో ఖుదత్‌ మహల్‌, కోహితూర్‌ కట్టడాలను గురించి 
ప్రస్తావన చేశాడు. గోల్కొండ రాజధాని గురించి ప్రస్తావించిన మొదటి రచనలో 
భాగ్‌ినగరమనే ప్రసక్తి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌ అనే పేరు వస్తుంది. 
భాగమతికి మహ్మద్‌ కులీ హైదర్‌ మహల్‌ అనే బిరుదునిచ్చి, భాగ్యనగర్‌ 
పేరును హైదరాబాదుగా మార్చాడని మరికొంత మంది అభిప్రాయం. 
మహమ్మదు కులీ కుతుబ్‌షా రచించిన కవితలో హైదర్‌ మహల్‌ ప్రస్తావన 
ఉంది. వజ్జికవి రచన కుత్చుమిస్త్రి వీరి (పప్రేమగాథను తెలుపుతున్నది. 


6 హైదరాబాదు చారిత్రక వైభవం 
విదేశియాత్రికులైన బర్నీజ్‌, టెవరీజ్‌, మనూచి, థియోనో, ఫెరిస్టా, అబుల్‌ఫజల్‌, 
ఫైజి, నిజాముద్దీన్‌, అహ్మదుబక్షి కాఫీఖాన్‌, మహ్మమద్‌ సాతి ఈ విషయాన్ని 
ధృవపరిచారు. హైదరాబాద్‌ నగరాన్ని అబుల్‌ ఫజల్‌ భాగ్యనగర్‌గా పేర్కొన్నాడు. 
భాగమతి మహమ్మద్‌ కులీల ప్రేమ కథను కాఫీఖాన్‌ ప్రస్తావించాడు. అబుల్‌ 
ఫజల్‌ సోదరుడు ఫైజి రాయబారిగా, అహ్మద్‌నగర్‌ రెండవ నిజాంషాతో 
కలిసి మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌కు పంపిన నివేదికలో భాగమతి ప్రశంస 
ఉంది. నగరం పేరు 'భాగ్యనగరిమని ఆ నివేదికలో రాశాడు. 

“హైదర్‌ మహల్‌” మహల్‌ అనే టైటిల్‌ కుతుబ్‌షాహీలలో ఎక్కడా 
కనిపించదు. మహల్‌ వాడకం మొగల్‌ పాదుషాలో కనిపిస్తోంది. ఒక వేళ 
కులీకుతుబ్‌షా హైదర్‌ మహల్‌ అనే టైటిల్‌ ఇచ్చాడే అనుకుందాం. హైదర్‌ 
అంటే సింహం. అందమైన ప్రియురాలిని సింహీంతో పోలిక చేస్తాడా? 
మహమ్మద్‌ కులీ కుతుబ్నా ఏకైక కుమార్తె రాకుమారి హయత్‌బక్షిబేగం. ఈమె 
సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్నా భార్య. అంటే మహారాణి. రాకుమారిగా, మహారాణిగా 
ఓ వెలుగువెలిగిన హయత్‌బక్షిబేగంకు మాసాహెబ్‌ అనే టైటిల్‌ ఉండేది. 
హయత్‌ మహల్‌ అనే టైటిల్‌ కాదు. 


భాగమతి 'వృత్తాంతం చరిత్ర పుటల్లోకి ఎక్సితే నవాబుల గౌరవానికి, 
రాజ్యానికి మచ్చ వస్తుందని కొందరు చరిత్రకారులు ఈ భాగమతి అంశాన్ని 
కావాలనే రికార్డ్జు చేయకుండా చరిత్ర రచనకు ద్రోహం చేశారనే విమర్శలు 
కూడా ఉన్నాయి. 


మరి కొందరు బాగ్‌ అంటే తోటని, నగరాన్ని నిర్మించినప్పుడు చెరువులు, 
తటాకాలు, పచ్చని చెట్లు, ఉద్యానవనాలు, చిన్న చిన్న కొండలు విస్తారంగా 
ఉండటం వల్ల ఈ నగరానికి బాగ్‌ నగరమని పేరు పెట్టారని, అది కాలక్రమేణ 
భాగ్యనగరంగా మారిందని ప్రొఫెసర్‌ షేర్వాణీ అభిప్రాయం. 

మరి కొందరు భాగమతికి హైదర్‌ మహల్‌ బిరుదు ఆధారంగా 
"హైదరాబాద్‌ అనే పేరు స్థిరపడలేదని అంటారు. ఇస్లాం నాల్గవ. ఖలీఫా హజరత్‌ 
“హైదర్‌ పేరుతో ఈ నగరానికి హైదరాబాద్‌ పేరు పెట్టారని మరికొంత 
మంది చరిత్రకారుల అభిప్రాయం. కుతుబ్‌షాహీల కాలం నాటి సమకాలీన 
తెలుగు సాహిత్యంలో భాగమతి, బాగ్‌నగర్‌, భాగ్యనగరం ప్రస్తే లేదని చాలా 
మంది అభిప్రాయం. తెలుగు, సంస్కృత (గ్రంథాలు, తరవాత రాసిన పర్షియన్‌ 


కులీకుతుబ్‌ షా - భాగమతి 7 


చరిత్ర కథనాలు, పాశ్చాత్య దేశాల యాత్రికుల యాత్రా విశేషాలను క్షుణ్ణంగా 
పరిశీలిస్తే భాగ్యనగరం నిర్మాణం భాగమతి పేరు మీదనే నిర్మించినట్లు ఎక్కువ 
ఆధారాలున్నాయి. 

రాయవాచకం 


క్రీ.శ.16వ శతాబ్దం నాటి రాయవాచకం విజయనగర రాజుల 
ముఖ్యంగా వీరనరసింహరాయలు శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి విశేషాలను, 
జన జీవితాన్ని గురించి చెబుతుంది. ఈ రాయవాచకంలో బాగ్‌నగరంగా 
ప్రస్తావించ బడిందని ప్రముఖ చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య 
పేర్కొన్నారు. బాగ్‌నగరంలోని బాబోజి పంతులు గురించి చెబుతుంది. 
రాయవాచకం రాతప్రతి ప్రస్తుతం పుదుక్కొవై (తమిళనాడు) రాజప్రసాదం 
లైబ్రరీలో ఉంది. 
నృసింహ విలాసం 

ఇదొక పద్య కావ్యం. తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చింది. జెట్‌ప్రోలు 
రాజా గొప్పతనం గురించి క్రీ.శ. 16వ శతాబ్దంలో రాయబడింది. ఇందులో 
భాగ్యనగరాధినేత భాగ్యనగరేంద్ర అని పేర్కొంది. సారంగు తమ్మయ్య తన 
వైజయంతీ విలాసం అనే పద్యకావ్యంలో గోల్కొండ కరణం అని చెప్పుకున్నాడు. 
ఈయన మహ్మద్‌ కులీకుతుబ్‌షాకు సమకాలీకుడు. తన కావ్యంలో బాగ్‌నగరం 
అని పేర్కొన్నాడు. 
వెయ్యి గుర్రాల రక్షణ 

పెరిస్టా రాసిన గుల్‌షన్‌ ఇ ఇబ్రాహీం గ్రంథాన్ని బీజాపూర్‌ సుల్తాన్‌ 
రెండవ ఇబ్రహీం ఆదిల్‌ షా 1606లో అంకితం చేశారు. ఈ (గ్రంథాన్ని 
ఇంగ్లీషులో కర్షెల్‌ జాన్‌ టబ్రిగ్స్‌ 1829లో అనువాదం చేశాడు. ఈ రచన 
ఆధారంగా మహ్మద్‌ కులీ యవ్వనంలో పబ్లిక్‌ సింగర్‌ (గాయని) భాగమతిని 
ప్రేమించాడు. ఆమెకు రక్షణగా వెయ్యి గుర్రాల దండును నియమించాడు. 
గోల్కొండ కోటకు ఎనిమిది మైళ్ల దూరంలో గొప్ప నగరాన్ని నిర్మించాడని 
పేర్కొన్నాడు. భాగ్యనగరాన్ని బాగునుగ్గూర్‌ అని రాశాడు. హైదరాబాద్‌ పేరు 
వచ్చే వరకు భాగ్యనగరంగా పిలవబడింది. 


భాగమతిని మహ్మద్‌ కులీ ఉన్నతమైన స్త్రీగానే గుర్తించాడు. వెయ్యి 
గుర్రాల రక్షణతో పాటు ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, బంగారు ఆభరణాలను 


తి హైదరాబాదు చారిత్రక వైభవం 


కానుకలుగా ఇచ్చినట్లు వివరించాడు ఫెరిస్టా. దీన్ని బట్టి భాగమతి అనే స్తీ 
ఉందనీ, ఉన్నతమైనదనీ, అందుకే కులీకుతుబ్‌షా ఆమె పేరున నగరాన్ని 
నిర్మించాడనీ తెలుస్తోంది. మహ్మద్‌కులీ-భాగమతి (ప్రేమాయణం గురించి 
భారతీయ, యూరోప్‌ యాత్రా (గ్రంథాలు, సమకాలీన చరిత్ర కథనాలు నాలుగు 
వందల సంవత్సరాల నుంచి పేర్కొంటూనే ఉన్నాయి. మొగల్‌ దర్చార్‌లో 
పనిచేసిన ఫైజీ, నిజాముద్దీన్‌ అహ్మద్‌, జెరంగజేబు చరిత్ర రాసిన కాఫీఖాన్‌, 
పాఖ్‌ ముస్తార్‌ఖాన్‌, జీన్‌ బాప్పిహ స్పే పర్షియర్‌, ఫెరిస్తా వంటి చరిత్రకారులు 
బాగ్‌ నగరంగానే పేర్కొన్నారు. మధ్యయుగంలో చరిత్రకారులు అన్ని నగరాలు 
తిరగలేదు. రాజ్యాల మధ్య వర్తక వ్యాపారాలు, లావాదేవీలు, సాంస్కృతిక, 
రాజకీయ, మత విషయాలను నమ్మకస్తుల ద్వారా సేకరించేవారు. వాటి 
ఆధారంగా చారిత్రక సత్యాలను కప్పిపుచ్చకుండా రాసేవారు. ఉదాహరణకు 
ఫెరిస్టా పర్షియాలో జన్మించాడు. సుమారు ముప్పై సంవత్సరాల పాటు సున్నీ 
మతస్తులైన బీజాపూర్‌ సుల్తాన్‌ల వద్ద కాలం గడిపాడు. బీజాపూర్‌కు గోల్కొండల 
మధ్య దూరం మూడు వందల మైళ్లు. క్రీ.శ. 1605లో బీజాపూర్‌ సుల్తానుల 
తరఫున రాయబారిగా జహంగీరు కోర్టుకు వెళ్లాడు. ఫెరిస్టా, లాహోర్‌, ఢిల్లీ, 
ఆగ్రా, ఫతేపూర్‌సిక్రీ వంటి చారిత్రక స్థలాలను సందర్శించాడు. ఫెరిస్టా, 
“తబ్‌కత్‌ ఇ అక్సరీ” (గ్రంథాన్ని ఆధారం చేసుకుని దక్కను గురించి రాశాడు. 

గొప్ప చరిత్రలు రాసేటప్పుడు కొన్ని తప్పులు దొర్లవచ్చు. కుతుబ్‌షా 
భాగమతి పేరు మీద నగరాన్ని నిర్మించలేదని వాదించే చరిత్రకారులు 'తారిఖ్‌ 
ఇ మహ్మద్‌ కుతుబ్‌షా” (కుతుబ్‌షాహీల చరిత్రలోని అంశాలను పేర్కొంటారు. 
ఈ సంకలన [గ్రంథం క్రీ.శ. 1616లో మహ్మద్‌ కుతుబ్‌షా ఆదేశానుసారం 
రచించబడింది. రచయిత పేరు లేదు. అజ్ఞాత రచయిత అయి ఉంటాడు. 
మహ్మద్‌ కుతుబ్‌షా, మహ్మద్‌ కులీకుతుబ్‌షాకి స్వయానా అల్లుడు. ఈ [గ్రంథంలో 
భాగ్యనగర నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది భాగమతే అని స్పష్టంగా 
వివరించబడింది. 

తారిఖ్‌ ఇ కుతుబ్‌షాహీ సంకలన (గ్రంథంలో భాగమతి, బాగ్‌నగర్‌ 
గురించి వివరణ లేదని, ఇది కల్పితమైన కథని చారిత్రక సత్యాలకు దూరమని 
వాదించారు. సాధారణంగా కోర్టు క్రానికల్స్‌ (పురాణ చరిత్రలు) పొగడ్తలతో 
ఉంటాయి. నవాబులకు వ్యతిరేకంగా యథార్థాలున్నా రాయరు. అలా రాస్తే 


కులీకుతుబ్‌ షా - భాగమతి 9 


నిలువ నీడ లేకుండా పోతుంది. అంతఃపుర రాజుల గురించి, వారి రహస్య 
ప్రేమ కథలను వివాదాస్పద విషయాలను క్రానికల్స్‌లో రాయరు. ఉదాహరణకు 
క్రీ.శ. 1652లో బెరంగజేబు బర్జాన్‌పూర్‌ హీరాబాయి ప్రేమ పురాణాన్ని 
బెరంగజేబు క్రానికల్‌ రచయితలు రాయలేదు. అక్బరు చరిత్రను తెలిపే అక్సరు 
నామాలో సలీం-మెహరున్నిసా ప్రేమ కథనాన్ని రాయలేదు. వీరందరూ 
కులీకుతుబ్‌షాహీలకు సమకాలీకులే. 

మహ్మద్‌ కులీకుతుబ్‌షా గొప్ప భవన నిర్మాతే కాదు, దక్కనీలో గొప్ప కవి 
కూడా. పార్సీ, ఉర్చూ భాషల్లో ఎంత గొప్పగా కవిత్వం చెప్పాడో తేట తెలుగులో 
కూడా అంతే కవిత్వం చెప్పాడు. ఆయన రాసిన కుల్లియత్‌, దివాన్‌ అనే సంకలనం 
పేర్ళొనదగింది. తన (ప్రేయసి భాగమతిపై గుప్తనామం 'మాని'లో భావపూరితమైన 
కవితలు చెప్పాడు. ప్రొఫెసర్‌ షేర్వాణీ భాగమతి పేరు తన కవితల్లో కులీ పేర్కొన 
లేదన్నాడు. తన ప్రియురాళ్ల గురించి వివరించాడు. కానీ భాగమతి గురించి 
వివరణ లేదని వాదించాడు. కులీ తన కవితల్లో అనేక మందిని పాటలు, 
పద్యాల్లో క్తీర్తించాడు. కానీ భాగమతికిచ్చిన స్థానం మరెవ్వరికీ ఇవ్వలేదు. 


మొగల్‌ కోర్టులో పురాణ చరిత్రకారులు భాగమతి కథనాన్ని ఘోరంగా 
చిత్రీకరించారు. మొగల్‌ చక్రవర్తులు, కుతుబ్‌షాహీలను తమ సామంతులుగానే 
పరిగణించారు. జాగీరుదారులుగానే గుర్తించారు. భాగమతిని ఒక భాగమతిని 
ఫాహిషా ఇ కుహనా, ముషుఖా ఇ ఖదీమ్‌ (లాంగ్‌ స్టాండింగ్‌ మి(్టైెస్‌)గా 
పేర్కొన్నాడు. ఈ విషయాలన్నీ అహ్మద్‌ నగర్‌ సుల్తాన్‌ ఫైజ్‌ తన ఉత్తరాల 
ద్వారా వివరించాడని అంటారు. కానీ ఆ రాతలు అతని ఉత్తరాల్లో కనిపించలేదు. 
అక్బరు కోర్టులో ఉన్న ఖాజా నిజాముద్దీన్‌ అహ్మద్‌ (1549-94) భాగమతి- 
కులీల (ప్రేమ కథను నమోదు చేశాడు. భాగమతి అనే వేశ్యను కులీ (ప్రేమించాడనీ, 
ఆమె పేరు మీదనే భాగ్యనగరం నిర్మించాడనీ, ఆమె రక్షణకు వెయ్యి మంది 
గుర్రాల దండును ఏర్పాటు చేశాడని కథనం. ఈ కథనం 1593-94లో 
జరిగిందని రాశాడు. భాగమతి అనేక వేశ్యా గృహాలను, మత్తుపానీయ 
దుకాణాలను నడిపిందని కాఫీఖాన్‌ రాశాడు. కాఫీఖాన్‌ వివిధ రచయితల 
(గ్రంథాలలోని వివరాలను సేకరించి ఒక సంకలనం చేశాథీః. 


హైదరాబాద్‌లోని పురాతన అలేఖ్య భవనం (స్టేట్‌ ఆర్మివ్స్‌)లో ఒక 
ముద్ర ఉంది. దానిపై ఖ్వాజీ ఆఫ్‌ భాగ్‌నగర్‌ అని ఉంది. ఖ్వాజీ (జడ్జి ఓ 


10 హైదరాబాదు చారిత్రక వైభవం 


ప్రాపర్టీకి సంజ్హంధించిన ముద్ర, ఇటువంటి ఆధారాలున్నప్పటికీ షేర్వాణీ 
భాగమతి కథను శంకించాడు. వ్యతిరేకించాడు. 

డాక్టర్‌ సిద్దిఖ్‌ నక్వి చరిత్ర పరిశోధకుడు. భాగమతి ఒక సామాన్య ప్రీ. 
మహ్మద్‌ కులీ కుతుబ్‌షా షియా మతస్తుడు. అత్యంత శక్తిమంతమైన ముల్లాలు, 
సలహాలు పాటించక భాగమతి పేరు మీద భాగ్యనగరాన్ని కులీ నిర్మించక 
పోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన. హైదర్‌ మహల్‌ 
బిరుదుతో హైదరాబాదుకు పేరు స్థిరపడలేదని కూడా వాదిస్తున్నారు. హజరత్‌ 
అలీ పేరు మీదుగా హైదర్‌ మహల్‌ అయి ఉంటుందని అతని భావన. 
తెలుగు సమకాలీన రచయితలు కులీకుతుబ్‌షాని, ఇబ్రహీంను పొగడడానికి 
భాగ్యనగరమని ఊహించి రాసి ఉంటారని కూడా వాదిస్తున్నారు. 


కుతుబ్‌షాహీల కాలంలో తారామతి, ప్రేమమతికి చెందిన కట్టడాలు 
ఉన్నాయి కాని వారి భార్యల పేరుతో కట్టడాలు కనిపించవు. అదే కోవలో 
భాగమతి టూంబ్‌ ఉండకపోవచ్చు. కులీకుతుబ్‌షా భాగమతిని భార్యగా 
చూసుకొని ఉండవచ్చు. ఇంతకీ హయత్‌ బక్షి బేగం తల్లి ఎవరు అన్న 
విషయంలోనూ భిన్నాభి'ప్రాయాలున్నాయి. “హయత్‌ బక్షి బేగమ్‌ మహ్మద్‌ 
కులీ కుతుబ్‌షా ఒక్కగానొక్క కూతురు. భాగమతి కులీకుతుబ్‌షాకు హయత్‌బక్షి 
బేగం పుట్టిందా? 

మీర్‌ షామీర్‌ కుమార్తెను షాహమీర్జా అస్పహాని తబాతబాను మహమ్మద్‌ 
కులీ కుతుబ్‌షా వివాహమాడాడు. పట్టపురాణి షాహమీర్దా అస్పహాని 
తబాతబాకు హయత్‌బక్షి బేగం పుట్టిందని కాఫీఖాన్‌ రాశాడు. కులీకి మగ 
సంతానం లేదు. కులీకి ఇంకా భార్యలుంటే కొడుకును కని రాజ్యానికి వారసుద్ని 
చేసేవాడు కదా? మహ్మద్‌ కులీ హయత్‌బక్షి బేగంను తన తమ్ముని కొడుకుతో 
వివాహం చేసి అల్లుడికి వారసత్వం ఇచ్చాడు. 

పాతబస్తీలోని రహమత్‌ నగర్‌ తలాబ్‌ కట్టా ప్రాంతంలో శిథిలావస్థలో 
ఉన్న సమాధి భాగమతిదేనని కొంత మంది వాదిస్తారు. ఈ సమాధి మీద ఒక 
శాసనం ఉందేదని, కొందరు దుండగులు ఇతరుల (్రేరేపణతో శాసన అక్షరాలను 
నాశనం చేశారంటారు. కుతుబ్‌షాహీలకు సంబంధించిన సమాధులన్నీ 
గోల్కొండలో ఉంటే భాగమతి సమాధి తలాబ్‌ కట్టలో ఎందుకు ఉంటుంది? 


కులీకుతుబ్‌ షా - భాగమతి క్ష 
నరేంద్రలూథర్‌ రాసిన ప్రిన్స్‌ పోయెట్‌, లవర్‌, బిల్డర్‌ గ్రంథంలో 
ఇలా వుంది. “మహ్మద్‌ కులీకుతుబ్‌షా జీవితంలోకి చాలా మంది యువతులు 
తొంగి చూడవచ్చు. వారు కాలగర్భంలో కలిసిపోవచ్చు. కానీ భాగమతి కులీ 
హృదయాన్నే గెలుచుకుంది. గొప్ప పట్టణాలు, కట్టడాలు రాయల్‌ లేడీస్‌ పేర్ల 
మీద నిర్మించలేదు. ప్రియురాళ్ల పేర్ల మీదనే నిర్మించారు. ఏది ఏమైనా మహ్మద్‌ 
కులీ కుతుబ్‌షా కేవలం ఒక నగర నిర్మాతే కాకుండా, అత్యంత విలువైన 
కట్టడాలను, భవనాలను భాగమతి ప్రణయంతో స్ఫూర్తి పొంది హిందూ 
ముస్లింల సఖ్యతకు దార్భనికుడైనాడు. తెలుగు, ఉర్టూ, పార్సీ భాషల్లో కవితలు 
అల్లి విభిన్న సంస్కృతులకు స్ఫూర్తి నిచ్చాడు” మహ్మద్‌ కులీకుతుబ్‌షా తండ్రి 
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా హిందూ ప్రీ భాగీరథిని ప్రేమించి పెండ్లాడాడు. 
గోల్కొండకు భాగీరథి పట్నంగా పేరు పెట్టాడు. ఈ అంశాన్ని సారంగు తమ్మయ్య 
హరిభక్తి సుధోదయానికి భక్తి సంజీవని పేరుతో రాసిన వ్యాఖ్యాన గ్రంథంలో 
చెప్పాడు. ఇబ్రహీం కొడుకు మహ్మద్‌ కులీ కూడా హిందూ స్త్రీ భాగమతిని 
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే హైదరాబాద్‌ చరిత్ర సగం ముస్లిం 
సగం హిందూ సంప్రదాయాల మీద ముద్ర వేసింది. ప్రేమకు చిహ్నంగా ఈ 
నగరం రూపుదిద్దుకుందని తరతరాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ కథ 
(ప్రేమతత్వాన్నీ లౌకిక భావాన్ని గట్టి పరుస్తోంది. 
గంగా జమునా తెహిజీబ్‌ 


శాంతి సామరస్యాలకు నెలవైన నేల ఇది. అన్ని మతాలను ప్రేమించే 
మంచి మనసులున్న ప్రాంతమిది. హైదరాబాద్‌ చరిత్ర చెప్పే చారిత్రక సత్యం 
కూడా అదే. పరమత సహనంలో యావత్‌ భారతావనికి హైదరాబాదీలు 
ఆదర్శంగా నిలుస్తారు. ఈ విషయం చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఈ 
సంస్కృతికి వారసులం మనం. దీనిని నిలుపుకునేందుకు కృషి చేద్దాం. మన 
వంతు బాధ్యతగా ముందుకు నడుద్దాం. చిచ్చు పెట్టాలని చూసే అల్లరిమూకల 
ఆగడాలను ఐక్యత అనే బలంతో అరికడదాం. ఇది మన హైదరాబాద్‌. 
మనందరి హైదరాబాద్‌ గంగా జమునా తెహిజీబ్‌. 

మూసీనది ఒద్దున వెలిసిన పరమత సహనం హైదరాబాద్‌. శాంతి 
సామరస్యాలకు నెలవుగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సహజీవన 
సౌందర్యం హైదరాబాద్‌. హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో రూపొందిన 


12 హైదరాబాదు చారిత్రక వైభవం 


దక్కన్‌ సాంస్కృతిక పరిమళం మన హైదరాబాద్‌. భాషలో భావనలో వైవిధ్య 
భరితమైన సహజీవన మౌలిక హైదరాబాద్‌. స్వచ్చమైన నీళ్లతో నిండిన పవిత్రమైన 
గంగా యమున నదుల్లా ప్రవహిస్తున్న హిందూ ముస్లిం సంప్రదాయాలతో 
వర్ధిల్లుతున్న గంగా జమునా సంస్కృతి హైదరాబాద్‌. మహాత్ముడే మెచ్చిన 
సంస్కృతి మనది. తరతరాల చరిత్రలో అలయ్‌ బలయ్‌ ఆడుకున్న ఆదర్శం 
మనది. రంజాన్‌కు బక్రీద్‌కు ముబారక్‌ చెప్పుకునే సంప్రదాయం మనది. 
పీర్ల పండుగ నాడు ఊరేగే ఆదర్శం మనది. ఈసహజీవన మాలలో కొత్తగా 
ఒదిగిన క్రైస్తవం, సిక్కు మందారాలు, రంగు రంగుల పూలు కలిసి శోభిల్లే 
మాలలా వర్ధిల్లే చరిత్ర మనది. యే హమారా హైదరాబాద్‌. 


హిందూ ముస్తింల ఐక్యతకు ఈ నగరానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఈ 
నాటివి కావు. గోల్కొండ కోటలో కుతుబ్‌షాహీల కాలం నాటిది. ముస్లిం 
రాజులయినప్పటికీ నగరంలో పిందూ దేవాలయాల పరిరక్షణలో 
హిందువులను గౌరవించడంలో వీరు చూపిన ఆదర్శవంతమైన పాలన సాగించిన 
మరో రాజ వంశమే లేదు. 


గోల్కొండను పాలించిన కులీకుతుబ్‌షాహీ వంశానికి చెందిన 
మూడవరాజు ఇబ్రహీం కులీ కుతుబ్‌షా తన సోదరుడు జంషీద్‌ కులీ కుతుబ్‌షా 
నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్శొన్నాడు. జంషీద్‌ తండ్రిని చంపి, సోదరుడి 
కళ్ళు పీకి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ హఠాత్‌ పరిణామంతో కులీ 
కుతుబ్‌షా విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి రామరాయలు వద్ద రాజ్య 
అతిధిగా ఆశ్రయం పొందాడు. విజయనగరంలో ఉండగా తెలుగు భాషపై 
అభిమానం పెంచుకున్న ఆయన తను అధికారం చేజిక్కించుకున్నాక తెలుగు 
భాషను ఆదరించాడు. తన కొలువులో అరబ్బీ, పారశీకవులతో పాటుగా 
ఎందరో తెలుగు కవులకు ఆశ్రయం కల్పించి కళా పోషకుడిగా నిలిచారు. 
ప్రసిద్ధి చెందిన ప్రాచీన తెలంగాణ కవులలో ప్రముఖులైన సింగరాచార్యుడు, 
అద్దంగి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి తదితరులు ఆయన కొలువులో 
ఆశ్రయం పొందినవారే. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా భాగీరథి అనే తెలుగు 
వనితను వివాహం చేసుకున్నాడు. 


కుతుబ్‌షాహీల కాలంలో గొప్ప నాట్యగత్తెలుగా ప్రసిద్ధి చెందిన 
తారామతి, (ప్రేమావతి హిందూ కుటుంబాలకు చెందినవారే. నాట్యంలో 


కులీకుతుబ్‌ షా - భాగమతి 13 


వారి ప్రతిభను గుర్తించి వారికి ఉన్నతమైన సత్మారాలు చేయడమే కాదు, వారి 
కోసం కోటకు సమీపంలోనే ఎతైన ప్రదేశాల్లో మండపాలను నిర్మించి వారికి 
నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఆ రెండంతస్థుల భవనాలపై ఉన్న మండపాలపై 
ఆ అక్కా చెల్లెల్లిరువురూ నాట్య మాడుతుంటే కుతుబ్‌షా తన మందిరంలోంచే 
వీక్షించేవాడు. ముస్లిం రాజులు హిందూ కుటుంబాలకు చెందిన నాట్యగత్తెలను 
ఆదరించిన వైనం గమనించదగ్గది రాజుల ఆదరణ ఇలా ఉంటే ఆ నాట్య 
గత్తెలు కూడా ఆ ముస్లిం రాజులపై తమకున్న అభిమానం చాటుకోవడమే 
కాదు. ఆ మతాచారాలను కూడా గౌరవించారు. తారామతి తన మండపానికి 
సమీపంలో ఓ మసీదును నిర్మించి ముస్తింల పట్ల తనకున్న గౌరవాన్ని 
చాటుకుంది. 


అబ్బుల్‌ హసన్‌ కుతుబ్‌షా పాలనలో గోల్కొండ కోటలో హిందువులకు 
ఉన్నతమైన గుర్తింపు లభించింది. ఆయన ఆస్థానంలో ప్రధానులు, సేనాధిపతులు, 
తహశీల్దారు పదవులతో పాటు అన్ని రంగాల్లోనూ హిందువులకు అవకాశాలు 
కల్పించి హసన్‌ కుతుబ్‌ షా తనకున్న సర్వమత సమానత్వాన్ని చాటుకున్నారు. 
చరిత్రలో ఓ వెలుగు వెలిగిన హిందూ ముస్లింల ఐక్యత, సఖ్యతకు చెరిగిపోని 
చిహ్నం గోల్కొండ కోట. శత్రు దుర్భేద్యమైన ఈ దర్గ శిఖరం కాలగతిలో 
శిధిలమవుతున్నా సర్వ మతాల సమతకు, మమతకు మాత్రం అది చెక్కుచెదరని 
స్ఫూర్తిగానే నిలుస్తోంది. హింసను రగిలించాలని శత్రువు ప్రయత్నించినా 
సహనంతో, సౌభ్రాత్భత్వంతో శాంతిని కామిస్తూ, పగలను ద్వేషిస్తూ సాగిపోతున్న 
ఈ సోదరభావానికి ఆ గోల్కొండ వైభవమే స్ఫూర్తి. 
అబుల్‌ హసన్‌ తానీషా సంస్థానంలో ఉన్నతోద్యోగులుగా చేరిన 
హన్మకొండకు చెందిన బ్రాహ్మణులు అక్కన్న మాదన్నల కార్యదక్షత జగద్విఖ్యాతం. 
ఇక కంచర్ల గోపన్న గురించి తెలియనిదెవరికీ. తానీషా కొలువులో కోశాధికారిగా 
పనిచేసి భద్రాద్రి రామయ్యకు గుడి కట్టి, జైలు పాలయినా ఆ రామదాసు కథ 
తెలియని తెలుగువారుండరు. 
డబ్బును దుర్వినియోగపరచిన నేరంపై రామదాసును తానీషా 
బంధించాడు. అప్పుడు ఆయన రాళ్లపై రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడిని 
జైలు గోడలపై చెక్కాడు. ఈ జైలు గోడల మధ్యే ఆయన 'పలుకే 
బంగారమాయెనా”, 'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే సంకీర్తనలు 


కేశ హైదరాబాదు చారిత్రక వైభవం 


పాడారు. రామదాసు ప్రయత్నాలకు, భక్తికి నాటి రాజులు అద్దు చెప్పలేదు. ఆ 
గదులను ఆ తర్వాత గుడిగా మార్చి గౌరవించిన మహోన్నతుడు తానీషా. 
అంతే కాదు భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రతి ఏటా గోల్కొండ 
దర్బారు నుంచి ముత్యాల తలంబ్రాలు పంపారు. కుతుబ్‌షాహీల నాటి ఈ 
సంప్రదాయాన్ని నేటి ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. 





కుతుబ్‌షాహీల మూలాలు 


ఆసియా చరిత్రలో తైమూరుకు సముచిత స్థానముంది. అతని తరువాత 
ఖరాకునీల్‌ వంశీయుల్ని చెప్పుకోవచ్చు. ప్రపంచ విఖ్యాత వీరుడు, మంగోలియా 
జాతివాడైన చంగీస్‌ఖాన్‌ను ఎదుర్కొన్న ఘనత ఖరాకునీల్‌ వంశీయులకుంది. 
తైమూర్‌ను ఓడించి ఖరాకునీల్‌ వంశ ప్రతిష్టను పెంచినవాడు ఖరా యూసిఫ్‌. 
ఇతని తరువాత జహాన్‌షా తైమూరు వారసుల్ని ఓడించి వారి రాజ్యభాగాల్ని 
ఆక్రమించుకున్నాడు. 

ఖరాకునీల్‌ తెగకు అగర్‌ ఖాన్‌ తొలి నాయకుడు. 70 ఏళ్ళు పాలించి 
తన రాజ్యాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించాడు. ఇతని కాలంలోనే. వీరి 
వంశం అభివృద్ధి చెందింది. అగర్‌ఖాన్‌ తరవాత తుర్రాబేగ్‌ టర్మీస్ట్రాన్‌ పరిపాలనా 
బాధ్యత చేపట్టాడు. మహావీరుడైన చంగీస్‌ఖాన్‌ టర్మిస్ట్రాన్‌ పై దండయాత్ర 
చేసినప్పుడు తుర్రాబేగ్‌ అతని ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. తుర్రాబేగ్‌ 
మరణం తరవాత ఖార్‌ పీరం చంగీస్‌ ఖాన్‌ను ధైర్యంగా ఎదురించి తన 
రాజ్యభాగాల్ని రక్షించుకున్నాడు. ఈ తరువాత ఈ వంశీయులు ఇరాన్‌ పశ్చిమ 
ప్రాంతాల్ని ఆక్రమించుకొని హందాన్‌ను రాజధానిగా చేసుకొని ఖరా పీరం, 
ఖరావుల్‌ మన్సూర్‌, ఖరా తూర్సన్‌, ఖరా మహమ్మద్‌, ఖరా యూసిఫ్‌లు 
పాలించారు. క్రీ.శ.1347లో తైమూర్‌ దండయాత్రల్ని ధీటుగా ఎదుర్శొని 
ఖరా యూసిఫ్‌ అరబ్‌ నుంచి అజర్‌ బైజాన్‌ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. 


క్రీ.శ. 1420లో ఖరా యూసిఫ్‌ చనిపోయిన తరవాత అతని కుమారుడు 
మీర్జాదా సికిందర్‌ రెండవ సికిందర్‌గా ప్రసిద్ధిగాంచాడు. ఇతని సోదరుడు 


16 హైదరాబాదు చారిత్రక వైభవం 
జహాన్‌ షా గొప్ప రాజనీతిజ్ఞుడు. సికిందర్‌కు అండగా ఉండేవాడు. సికిందర్‌కు 
ఆల్వింద్‌, కైకుబాద్‌లనే ఇద్దరు కుమారులుందేవారు. కైకుబాద్‌ తండ్రిని చంపి 
రాజవ్వాలనుకున్న అతని (ప్రయత్నాల్ని జవాన్‌షా అడ్డుకుని 
ప్రతిబంధకమయ్యాడు. పినతండ్రి జహాన్‌షా సమర్దుడు కావడం వల్ల కైకుబాద్‌ 
ప్రయత్నాలు ఫలించలేదు. అన్నగారి ప్రాణాల్ని కాపాడడమే కాకుండా ఆ 
రోజు నుంచే రాజ్య భారాన్ని తనమీదే వేసుకుని మళ్ళీ ఎలాంటి గొడవా 
రాకుండా చూసుకోసాగాడు. అంతే కాదు సైనిక బలాన్ని పెంపొందించుకుని 
ఇరాన్‌, అరబ్‌ రాజ్య భాగాల్ని వశపరచుకున్నాడు. 

1446లో మీర్జాదా సికిందర్‌ మరణించడంతో తనే రాజుగా 
ప్రకటించుకున్నాడు జహన్నా క్రీ.శ. 1453లో అరబ్‌, ఇరాన్‌ దేశాలను 
సంపూర్ణంగా జయించి అజర్‌ బైజాన్‌ నుంచి అమ్మాన్‌ వరకు సామ్రాజ్యాన్ని 
విస్తరించాడు. 1454లో బాగ్జాదును వశపరచుకున్నాడు. తన సోదరుని 
కుమారులు ఎక్కడ పోటీకి వస్తారోననే అనుమానంతో ఆల్విందు, కైకుబాద్‌లను 
జాగ్రత్తగా చూసుకునేవాడు. కైకుబాద్‌ మరణించిన తరవాత ఆల్విందుకు హందాన్‌ 
రాజ్యమప్పగించాడు. తన కుమారుడైన యూసిఫ్‌ రాకుమారుని కూతురైన 
ఖలీజాబేగంను అల్విందు కుమారుదైన పీర్‌కులీబేగ్‌కిచ్చి వివాహం చేసి 
బంధుత్వాన్ని పెంచుకున్నాడు. ఆ దంపతులకు అదీస్‌కులీ, అల్లాకుల్లీ అనే 
ఇద్దరు కొడుకులు పుట్టారు. 

టర్మీస్థాన్‌లో దయాబకర్‌ వంశం ఓ వెలుగు వెలుగుతుండేది. 
దయాబకర్‌ రాజు అమీర్‌ హసన్‌బేగ్‌. ఇతను జహాన్నాకు ధ్లీటైనవాడు. జహాన్నా 
దయాబకర్‌పై దండయాత్ర సాగించినప్పుడు అమీర్‌ హసన్‌బేగ్‌ కుట్ర పన్నాడు. 
శత్రువుతో రాజీపడినట్లు జహాన్నకు నమ్మకం కలిగించాడు. జహాన్నా సంధి 
కుదిరిందని భావించి సుఖసంతోషాలతో కాలం గడప సాగాడు. ఆ సమయంలో 
అమీర్‌ హసన్‌బేగ్‌ తిరుగుబాటు చేశాడు. యుద్ధంలో జహాన్నా మరణించాడు. 
రాకుమారులైన యూసిఫ్‌, మహమ్మద్‌లు బంధింపబద్దారు. రాజభాండాగారంతో 
సహా సమస్త సంపదలు అమీర్‌ హసన్‌బేగ్‌ వశపరచుకున్నాడు. దయాబకర్‌ 
వంశస్థులు హందాన్‌ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఖరాకునీల్‌ వంశస్థుల్ని వధించడం 
మొదలుపెట్టారు. హందాన్‌ మత పెద్దలు “పీర్‌కులీ మంచివాడు అతడ్ని చంపితే 
పాపం అంటుకుంటుందని” అమీర్‌ హసన్‌ బేగ్‌ని హెచ్చరించడంతో పీర్‌కులీని 


కుతుబ్‌షాహీల మూలాలు క్షే 


వదిలేశారు. అమీర్‌ హసన్‌బేగ్‌, అతని కుమారుడు ఖలీల్‌ సుల్తాన్‌ కాలంలో 
కూడా ఖరాకునీల్‌ వంశస్థులకు ఎటువంటి ఆపద సంభవించలేదు. 


పీరకులీి మరణం తరవాత అదీస్‌కులీ హందాన్‌ రాజ్యాన్ని 
పాలించాడు. ఇతని భార్య మరీం ఖాతూన్‌. హందాన్‌ రాజవంశీయుడైన 
మలిక్‌ సాలె ఈమె తండ్రి. ఈ దంపతులకు గోల్కొండ రాజ్య స్థాపకుడైన 
సుల్లాన్‌ కులీ జన్మించాడు. 

ఖలీల్‌సుల్తాన్‌ కుమారుడైన అమీర్‌యాకూబ్‌ రాజైన తర్వాత అతను 
హందాన్‌ను ఆక్రమించి ఖరాకునీల్‌ వంశస్థుల్ని హింసించడం మొదలు పెట్టాడు. 
సుల్తాన్‌ కులీకి రాజయోగం ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో అమీర్‌ యాకుబ్‌ 
కలత చెంది సుల్తాన్‌ కులీని హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. 

ప్రమాదాన్ని పసిగట్టిన హందాన్‌ ప్రముఖులు సుల్తాన్‌ కులీ తండ్రి 
అదీస్‌కులీకి విషయం చేరవేస్తారు. అదీస్‌కులీ పరిస్థితుల్ని అర్ధం చేసుకొని తన 
సోదరుడైన అల్లాకులీ వెంట సుల్తాన్‌ కులీని భారత్‌కు పంపిస్తూ కొన్ని 
కానుకలనిచ్చి వాటిని భారత ప్రభువులకు ఇవ్వమని చెబుతాడు. 

సుల్తాన్‌కులీ అంతకు ముందు ఓ సారి పినతండ్రితో కలిసి భారతదేశం 
వచ్చాడు. అప్పట్లో అక్కడి వాతావరణం, ఆచార వ్యవహారాలు, రాజదర్చారు 
వైభవం అతనికెంతో ఆనందాన్ని కలిగించాయి. అందుకనే తండ్రి భారతదేశం 
వెళ్ళమనే సరికి ఆనందంగా అంగీకరించాడు. అల్లాకులీ, సుల్తాన్‌కులీలు 
తుర్మిస్తాన్‌ నుంచి నేరుగా దక్కన్‌ చేరినట్లు ఫెరిస్టా రచనల వలన తెలుస్తోంది. 
బహమనీ రాజ్యంలో విదేశీయులైన టర్కీ ఇరానియన్లు అధిక సంఖ్యలో 
నివసించేవారు. ఇరాన్‌, టర్కీ బహమనీ రాజ్యాలు స్నేహసంబంధాలు 
కల్గియుండుట వలన ఆయా దేశీయులు దక్కను ముస్లిం రాజ్యంలో ఉన్నత 
పదవులు అలంకరించారు. రెండవ మహమ్మద్‌షా, ఫిరోజ్‌షా బహమనీల 
కాలంలో టర్కీ ఇరాన్‌ పండితులు బహమనీ సుల్తానుల ఆదరాభిమానాలు 
పొంది రాజదర్చారులందు స్థానం సంపాదించుకొని గౌరవ మర్యాదలు 
పొందారు. బీదరు పట్టణంలో వేల సంఖ్యలో విదేశీయులు నివశిస్తుందేవారు. 
బహమనీ సుల్తాన్‌ రెండవ మహమూద్‌షా సుల్తాన్‌కులీని, అతని పినతండ్రిని 
సగౌరవంగా ఆహ్వానించాడు. తన దర్బారులో వాళ్ళకి స్థానమిచ్చి సకల సౌకర్యాలు 


18 హైదరాబాదు చారిత్రక వైభవం 


సమకూర్చాడు. సుల్తాన్‌కులీ గణితశాస్త్ర పారంగతుడు. అందుకని మహమూద్‌షా 
అతడిని రాజప్రసాద గణాంకాధికారిగా నియమించాడు. ఆ పదవిని సుల్తాన్‌ 
కులీ ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు. 


హందాన్‌ రాజు మరణవార్త తెలిసికొని తమ జాగీరులను తిరిగి 
పొందవచ్చుననే భావంతో అల్ల్తాకులీ టర్మిస్టాన్‌ తిరిగి వెళ్ళడానికి అనుమతి 
ఇవ్వమని మహమూద్‌షా బహమనీని అభ్యర్థించినా మహమూద్‌షా 
అనుమతించలేదు. ఆఖరికి అతి ప్రయత్నం మీద అల్లాకులీ మాత్రం టర్కిస్టాన్‌ 
వెళ్ళడానికి అనుమతి పొందాడు. 


సుల్తాన్‌కులీ మంచి వేటగాడు. అతని వేట పద్ధతి మెచ్చిన 
మహమూద్‌షా 150 అరబ్‌ అశ్వాల్సి వాటి నిర్వహణకు కొడంగల్‌, దాని 
పరిసర ప్రాంతాలను జాగీరుగా ఇచ్చి ఖవాస్‌ ఖాన్‌ బీరుదుతో సత్మరించాడు. 

అప్పట్లో తెలంగాణా ప్రాంతంలో పరిస్థిలు అస్తవ్యస్తంగా ఉందేవి. 
పన్నులు సరిగ్గా వసూలయ్యేవి కావు. ఆ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి మహమూద్‌షా 
మూడు వేల 'సైన్యాన్నిచ్చి సుల్తాన్‌ కురీని పంపాలనుకున్నాడు. ఆ విషయం తెలిసి 
సుల్తాన్‌ కులీ సైన్య సాయం లేకుండా తానొక్కడే వెళ్ళి పరిస్థితుల్ని చక్కబెట్టగలనని 
రాజ బంధువుల ద్వారా మహమూద్‌షాకి కబురు పంపించాడు. మహమూద్‌షా 
అనుమతితో సుల్తాన్‌కులీ తన అనుచరులతో తెలంగాణ పరిస్థితుల్ని అర్ధం 
చేసుకున్నాడు. జమీందారులను కూడగట్టుకొని వారి ద్వారా దొంగలను, 
దోపిడీదారులను అదుపులోనికి తెచ్చుకొని శాంతిభద్రతలను నెలకొల్పాడు. 
కుట్రదారులు, అవిధేయులైన జమీందారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు 
చెల్లించారు. సుల్తాన్‌ తన రాజనీతిని, సామర్హ్ధాన్ని ఉపయోగించి తెలంగాణ 
ప్రాంతమందున్న ప్రజల ఆదరాభిమానాల్ని పొందాడు. 


కొడంగల్‌ ప్రాంతంలో కోటను నిర్మించుకొని నివాసమున్న సుల్తాన్‌కులీ 
హసనాబాద్‌ గ్రామాన్ని నిర్మించాడు. అక్కడ బారా ఇమాం పేర లంగర్‌ఖానా 
కట్టించాడు. క్రీ.శ. 1514లో హసనాబాదులో ఒక శాసనం వేయించాడు. 
సుల్తాన్‌కులీ కొడంగల్‌ ప్రాంతంలోని జాగీరుల పాలనా వ్యవహారాల్ని అతి 
శ్రద్ధగా నిర్వహించి అవసర సమయాలందు మహమూద్‌షా బహమనీకి సహాయ 
సహకారాలందిస్తూ బహమనీ రాజ్యంలో ప్రముఖ వ్యక్తిగా, సుల్తాన్‌కు 
సన్నిహితునిగా కీర్తిగడించాడు. 


కుతుబ్‌షాహీల మూలాలు 19 

బహమనీ సుల్తాన్‌ ముఖ్యమైన పదవుల్ని తుర్కు ఇరాన్‌లకు చెందిన 
విదేశీయులకు ఇస్తూ స్టానికుల్ని చులకన భావంతో చూడడంతో క్రీ. శ. 1487లో 
బీదర్‌లో తిరుగుబాటు జరిగింది. మహమూద్‌షా విదేశీయుల చేతిలో 
కీలుబొమ్మగా మారాడంటూ స్టానికులు బీదరు కోటను ముట్టడించారు. కోట 
ద్వారాలు మూసి లోపలున్న వాళ్ళకు బయట నుంచి ఎటువంటి సాయం 
అందకుండా చేశాడు. అంతటితో ఆగకుండా కోటలో వీరవిహారం చేస్తూ 
కనిపించిన వాళ్ళందర్నీ చంపివేశారు. హఠాత్తుగా జరిగిన ఈ దండయాత్రతో 
కోటలోవున్న తుర్కు ఇరాన్‌ సైనికులు, నాయకులు, సర్దారులు సుల్తాన్‌కులీ 
నాయకత్వంలో విప్లవ వీరుల్ని ఎదుర్కొన్నారు. మహమూద్‌షాను రక్షించడానికి 
ప్రాణాలకు తెగించి సుల్తాన్‌కులీ విప్లవకారులతో పోరాటం సాగించాడు. 
మహమూద్‌షా స్వదేశీ విప్లవకారుల్ని కఠినంగా శిక్షించి సుల్తాన్‌కులీని ఘనంగా 
సత్కరించాడు. 

1493లో గోవా ప్రాంతంలో ఓ సుబేదారి బహమనీ సుల్తాన్‌ 
మహమూద్‌షాకి వ్యతిరేకంగా అలజడి లేపాడు. బహమనీ రాజ్య పశ్చిమ 
ప్రాంత ప్రతినిధి అయిన బహదూర్‌ గెలాని, గుజరాత్‌ సుల్తాన్‌ సముద్రపు 
ఓడల్ని దోచుకుని విపరీతమైన నష్టాన్ని కలిగించాడు. బహమనీ సుల్తాన్‌కు 
వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అతని మీద గుజరాత్‌ సుల్తాన్‌ మహమూద్‌షాకి 
ఫిర్యాదు చేశాడు. 

అప్పుడు మహమూద్‌షా స్వయంగా గెలానీ మీద దండెత్తాడు. ఆ 
యుద్దంలో తెలంగాణా సుబేదారైన కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ దక్కనీ మరణించాడు. 
సుల్తాన్‌కులీ పరాక్రమ సాయంతో మహమూద్‌షా, గెలానీ దుర్గాన్ని 
వశపరచుకోగలిగాడు. అందుకని మహమూద్‌షా యుద్ధానంతరం సుల్తాన్‌ - 
కులీకి కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ బిరుదునిచ్చి తెలంగాణా సుబేదారుగా నియమించాడు. 
వరంగల్‌, గోలకొండ ప్రాంతాలు కొడంగల్‌ జాగీరు ప్రాంతాలు సుల్తాన్‌ కులీ 
సుబేదారీ పరిధిలోకి వచ్చాయి. 

సుల్లాన్‌ కులీ కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ టర్మిస్టాన్‌ నివాసి. ఖరాకునీల్‌ 
వంశీయుడు. ఈ వంశీయులు టర్మిస్టాన్‌, ఇరాన్‌ పశ్చిమ భూభాగాలను ఆక్రమించి 
విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఖరాయూసిఫ్‌, రెండవ సికిందర్‌, జహాన్‌మా 
వంటి యోధులు ఈ వంశంలో జన్మించి అశేషమైన కీర్తిప్రతిష్టలు గడించారు. 


20 హైదరాబాదు చారిత్రక వైభవం 

మహమూద్‌షా బవీజాపూర్‌పై దందెత్తినప్పుడు సుల్తాన్‌కులీని 
సహాయంగా రమ్మని కోరాడు. బీజాపూర్‌ సుల్తాన్‌ షియా మతస్థుడు. సుల్తాన్‌కులీ 
షియా మతస్ఫుడే. మతాభిమానాన్ని పక్కనపెట్టి మహమూద్‌షాపై గల రాజభక్తిని 
పురస్కరించుకొని సుల్తాన్‌కులీ బీజాపూర్‌కు వ్యతిరేకంగా దండయాత్రలో 
పాల్గొన్నాడు. 1518లో మహమూద్‌షా మరణించిన తరువాత సుల్తాన్‌కులీ 
గోల్కొండ రాజ్యాన్ని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. సుల్తాన్‌ మహమూద్‌ 
బ్రతికి ఉన్న కాలంలో ఇతర సుబేదారుల వలే సుల్తాన్‌ కులీ స్వతంత్రానికి 
అవకాశమున్నా విశ్వాసఘాతుకానికి పాల్పడలేదు. మజ్జిదే సఫా శాసనం 
సుల్తాన్‌ కులీ రాజభక్తిని చాటుతోంది. ఈ మజ్జిద్‌ మహమూద్‌షా చనిపోయిన 
సంవత్సరం నిర్మించారు. గోల్కొండ కుతుబ్‌షాహీల రెండవ శాసనమిది. 

ఎక్కడో టర్మీస్టాన్‌ నుంచి ప్రాణభయంతో వలస వచ్చిన సుల్తాన్‌కులీ 
తన తెలివితేటలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది గోల్కొండ రాజ్యంలో 
కుతుబ్‌షాహీల పాలనకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే ఉన్న మట్టికోటను 
బాగుచేయించి తన రాజధానిగా మార్చుకున్నాడు. ఈ కోటనే తన నివాసానికి 
కులీ ఎన్నుకున్నాడు. 





గోల్కొండ ఇ చార్మినార్‌ 


క్రీ.శ. 1199-1262 మధ్య కాకతీయరాజు గణపతిదేవుడు మట్టితో 
గోల్కొండ కోట కట్టాడు. అప్పట్లో దాన్ని 'మానుగల్‌ కోటి అని పిలిచేవారు. 
గణపతిదేవుడు కుమార్తె రుద్రమాంబ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో 
మార్మోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. రుద్రమాంబ పరిపాలనా 
పద్ధతి అతడిని బాగా ఆకట్టుకుంది. బాలహిస్సార్‌లో దర్భారు కెదురుగా 
ఉన్న దేవాలయం గోడమీద కాకతీయుల చిహ్నం ఇప్పటికీ ఉంది. క్రమంగా 
రెండవ ప్రతాపరుద్రుడు 1291-92 కాలం తర్వాత కాకతీయ సామ్రాజ్యంలోకి 
ఖల్జీవంశస్టులు, తర్వాత తుగ్లక్‌ వంశస్థులు చొచ్చుకు వచ్చారు. 

కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా 
జరిగిన పోరాటంలో ముసునూరు కాపయ నాయకుడు ఓరుగల్లుని జయించాడు. 
రెడ్డిరాజులు కొండవీడును, పద్మనాయకులు రాచకొండను రాజధానులుగా 
చేసుకుని స్వతంత్ర్య రాజ్యాలను స్టాపించారు. కాషయనాయకుడు బహమనీ 
సుల్తాన్‌తో రెండు రాజ్యాల సరిహద్దులో గోల్కొండ ఉండేట్లు ఒప్పందం 
కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత కాపయ నాయుడు నుంచి బహమనీ సామ్రాజ్య 
రండవ రాజు మహమ్మద్‌షా గోల్కొండను వశపరచుకున్నాడు. ౩వ మహమ్మద్‌షా 
కాలంలో తెలంగాణాలో జరిగిన అల్లర్లను అణిచి వేసి హిందువుల అభిమానాన్ని 
సుల్తాన్‌ కులీ పొందాడు. నాల్లవ మహమ్మద్‌షా సుల్తాన్‌కులీని అమీర్‌గా చేసి 


ఆ 


22 హైదరాబాదు చారిత్రక వైభవం 
కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ బిరుదునిచ్చి గోల్కొండ సామ్రాజ్యానికి సామంతరాజుగా 
చేశాడు. 1518లో సుల్తాన్‌ కులీ స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. 
గోల్కొండ పేరును మహమ్మద్‌నగర్‌గా మార్చి, దానిని రాజధానిగా బేసుకొని 
పరిపాలన కొనసాగించాడు. 

కోటలో చాలా మార్పులు చేశాడు. వెలుపల ప్రాకార నిర్మాణం 
చేశాడు. రాజ ప్రసాదాలు, జామేమసీదు, స్నానవాటిక, ముసాఫిర్‌ఖానాలు 
నిర్మించాడు. సమాధి చేయడానికి ముందు శవాల్ని స్నానం చేయించడానికి 
ప్రత్యేక వాటికల్ని కట్టించాడు. పాత పర్షియన్‌, టర్మిష్‌ స్నానవాటికల పద్ధతిలో 
నరుసగా ఎన్నో వాటికల్ని కట్టించాడు. వీటితో వేడి నీరు, చల్లటి నీరు వచ్చే 
సదుపాయాలున్నాయి. కిందంతా మొజాయిక్‌ నేల! బహమనీ పాలనలో 
వరంగల్లు పరిసరాలకే పరిమితమైన రాజ్యాన్ని 1543 నాటికి బందరు రేవు 
పట్టణం వరకు విస్తరించాడు. 


ఏకశిలా దుర్గమైన గోల్కొండ కోట మూసీకి అవతల ఉంది. అప్పట్లో 
మూసీకి వరదలు ఎక్కువగా వస్తుండేవి. కాబట్టి కోట దగ్గరకు వెళ్ళడానికి 
జలం అడ్డంగా ఉండేది. అంటే గోల్కొండని జలదుర్గం, అలాగే కొండ మీద 
ఉండటంతో గిరిదుర్గం, కోటచుట్టూ చెట్లు, పొదలతో అరణ్యంలా ఉండేది. 
దాంట్లో క్రూరజంతువులు ఉండేవి. అంటే ఈ కోటకు వనదుర్గ లక్షణాలూ 
ఉందేవి. 


భౌగోళికంగా గోల్కొండ కోట సామ్రాజ్యానికి నడిబొద్దేమీ కాదు. 
1482లో బహమనీ సుల్తాన్‌, సుల్తాన్‌ కులీకి మొట్టమొదట జాగీరుగా ఇచ్చిన 
ప్రదేశమిదే! అలా ఈ ప్రాంతానికి వచ్చి క్రమంగా గోల్కొండ సామ్రాజ్యమంతటి . 
మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. 1518లో స్వతంత్రం ప్రకటించుకునే నాటికి 
సుల్తాన్‌కులీ గోల్కొండలో నివాసం ఉండటం మొదలెట్టి 22సంవత్సరాలైంది. 
ఆ అనుబంధంతో సుల్తాన్‌ కులీ నివాసానికి అనువైన స్థానంగా ఎన్నుకున్నాడు. 
ఇక్కడ ఉండి పూర్తి సామ్రాజ్యం మీద గట్టి పట్టు సంపాదించడానికి అతనికి 
ఆరు సంవత్సరాలు పట్టింది. అంత కాలం ఓపిక పట్టాడుగాని స్థావరాన్ని 
మార్చలేదు. దక్కన్‌లోని మిగతా నాల్గు స్వతంత్ర రాజ్యాలతో మంచి సంబంధాలు 
పెట్టుకోవడానికి ఈ ప్రాంతంలో ఉండడమే మంచిదనీ సుల్తాన్‌ కులీ భావించాడు. 


గోల్కొండ - చార్మినార్‌ 28 


సుల్తాన్‌ కులీ క్రీ.శ. 1496-1518 వరకు తెలంగాణా సుబేదారుడిగా 
పనిచేశాడు. 1518లో స్వతంత్రం ప్రకటించి 25 ఏళ్ళు పాలించాడు. 70 
దుర్గాల్ని జయించి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వరంగల్‌ సరిహద్దు 
నుంచి మచిలీపట్నం వరకు, గోల్కొండ నుంచి రాజమహేంద్రం వరకు తన 
రాజ్యాన్ని వస్తరించాడు. 

జాతిమత భేదాల్ని పాటించకుండా అర్హత ఉన్న వాళ్ళకు 
ఉద్యోగాలిచ్చాడు. విజయనగర సామ్రాజ్యానికి అధిపతి అయిన అళియ 
రామరాయలు కూడా సుల్తాన్‌కులీ కొలువులో కొన్నాళ్ళున్నాడు. 

కృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర జరిపి కోస్తా ఆంధ్ర దేశాన్నంతా 
జయిస్తున్న కాలంలో రాచకొండ, దేవరకొండ దుర్గాలను కులీకుతుబ్‌షా స్వాధీనం 
చేసుకున్నాడు. రాయల మరణానంతరం ఇతడు ఓరుగల్తు, ఖమ్మంమెట్టు, 
బెల్లంకొండ, కొండపల్లి, కొండవీడు దుర్గాలను, మెదక్‌, పానుగల్లు దుర్గాలను 
జయించాడు. తెలంగాణా అంతా ఇతని ఆధీనంలోకి వచ్చింది. 
ఆంధ్రదేశాన్నంతటినీ ఒక రాజ్యం కిందకు తీసుకొచ్చి ఐక్యతకు అంకురార్పణ 
చేశాడు సుల్తాన్‌కులీ. 

సుల్తాన్‌ కులీ తన ఇంట్లో విపత్మర పరిస్థితుల్ని ఎదుర్శోవలసి వచ్చింది. 
ఆయన ఆరుగురు కుమారులు తరచూ తమలో తాము పోట్లాడుకుంటూ 
ఉండేవారు. అలా గొడవపడే వాళ్ళను సుల్తాన్‌కులీ చెరసాలలో పెట్టాడు. 

సుల్తాన్‌ కులీ పెద్దకుమారుడు హైదర్‌కులీ తండ్రి ఉండగానే 
- చనిపోయాడు. రెండవ కుమారుడు కుతుబుద్దీన్‌ మెతక స్వభావం కలవాడు. 
అసమర్భుడు, పరిపాలనా దక్షత లేనివాడు. మూడవ వాడు యార్‌కులీ 
(జంషీద్‌కులీ). పరిపాలనా విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. కఠిన హృదయం 
కలవాడు. రాజ్యకాంక్ష కలవాడు. సింహాసనాన్ని ఆక్రమించడానికి కుట్రచేసి 
తండ్రినే చంపించాడు. నాల్లవ కుమారుడు అబ్బుల్‌ కరీం రాజ్య వ్యవహారాలు 
తెలిసినవాడు. చాకచక్యం కలవాడు. కానీ తీవ్రస్వభావి. గోల్కొండ సింహాసనాన్ని 
అధిష్టించడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేశాడు. అప్పటికే తండ్రికి 
వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజాపూర్‌ సుల్తాన్‌ సహాయంతో గోల్కొండని 
ముట్టడించడానికి ప్రయత్నించి బీజాపూర్‌ సరిహద్దు ప్రాంతాల్లోనే చనిపోతాడు. 


బడ్డ హైదరాబాదు చారిత్రక వైభవం 
ఐదవ కుమారుడు దౌలత్‌కులీ. తెలివిగలవాడు. కాని ఉద్రేక స్వభావి. 
చాకచక్యాన్ని సద్వినియోగపరచుకోని శక్తిలేని అవివేకి. ఆరవ కుమారుడు 
ఇబ్రహీంకులీ. ఉన్నత భావాలు కలవాడు. రాజకీయ వ్యవహారదక్షుడు. ఆలోచనా 
పఠుడు. దేవర కొండ దుర్గం రాజప్రతినిధిగా ఉండి ఆ ప్రాంతపాలనా 
వ్యవహారాల్ని నిర్వహించాడు. యార్‌కులీ - దౌలత్‌కులీ ఎప్పుడూ గొడవ 
పడుతూ ఉందేవాళ్ళు. దౌలత్‌ కులీ పిచ్చి పనులు చేసేవాడని, పిచ్చి రాకుమారుడని 
పిలిచేవారు. యార్‌కులీ, దౌలత్‌కులీల కుట్రలు, కలహాలు, రాజ్యకాంక్ష 
తలనొప్పిగా మారడంతో కుమారులని కూడా దయ చూపకుండా సుల్తాన్‌ 
కులీ భువనగిరి దుర్దంలో దౌలత్‌కులీని, గోల్కొండ కోటలో యార్‌కులీని 
బంధించాడు. అయితే బందిఖానాలో ఉన్న యార్‌కులీ కుట్రలు పన్నడం 
మాత్రం మానలేదు. తండ్రిని చంపకపోతే తన అన్న కుతుబుద్దీన్‌ని ఎక్కడ 
రాజుగా ్రకటిస్తాడోనని కలత చెంది ఆంతరంగికుడైన మీర్‌ మహమూద్‌ 
హందానీని తండ్రిని చంపమని పంపాడు. 

ఆ రోజు సుల్తాన్‌కులీ మజ్జిద్‌ సఫాలో నమాజు చేసుకున్న తర్వాత 
కూలీలకు, మేస్రీలకు మసీదు కొన్ని భాగాల నిర్మాణం గురించి సలహాలిస్తున్న 
సమయంలో మీర్‌ మహమద్‌ హందానీ తల్వార్‌తో దూసుకువచ్చి సుల్తాన్‌ 
శిరస్సు ఖండించాడు. 60 సంవత్సరాలు దక్కన్‌ను పరిపాలించి చివరకు 
కన్నకొడుకు యార్‌ కులీ కుట్రవల్ల 1543లో తొంభై తొమ్మిదవ సంవత్సరంలో 
ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. 

యార్‌కులీ 1543లో జంషేద్‌ కుతుబ్‌షా పేరుతో గోల్కొండ 
సింహాసనాన్ని అధిష్టించాడు. అన్న కుతుబుద్దీన్‌ కళ్ళను పీకించివేసి అంధునిగా 
చేశాడు. దౌలత్‌కులీ తప్పించుకోకుండా భువనగిరి కోటలో గట్టి ఏర్పాట్లు 
చేశాడు. 


బీదర్‌సుల్తాన్‌ అలీబరాద్‌ సహాయంతో ఇబ్రహీం గోల్కొండ మీద 

యుద్దానికి దిగుతాడు. గోల్కొండ ఎయట జరిగిన యుద్ధంలో రెండు పక్షాలకు 

సంబంధించిన వాళ్ళు ఎంతో మంది మరణించారు. నీ అన్న మీద దండయాత్ర 

చేయడంలో అర్గముందా? పెద్దవాడినైన నేనే రాజ్యానికి వారసుజ్ది. శత్రుత్వాన్ని 
(ధి యట ! లి ల 

విడనాడితే సైన్యాధిపతిని చేస్తానని ఇబ్రహీంకు కబురు చేస్తాడు జంషేద్‌. 


గోల్కొండ - చార్మినార్‌ 28 


తండ్రిని చంపినవాడి రక్తం కళ్ళచూడాలి కాబట్టి వెంటనే జంషేద్‌ కులీని తనకు 
అప్పుగించమంటాడు. శత్రు సైన్యం బలమైందని గ్రహించిన జంషేద్‌ వ్యూహాన్ని 
పన్నాడు. బీదర్‌ సుల్తాన్‌ అలిబరీదు గోల్కొండను జయించి బలపడి అహ్మద్‌నగర్‌ని 
సైతం ముట్టడి చేస్తాడంటూ జంషీద్‌కులీ సుల్తాన్‌ బురహాన్‌ నిజాంషాను రెచ్చగొట్టి 

వేయమని అభ్యర్థిస్తాడు. బీదరు సుల్తా 


అహ్మద్‌నగర్‌, గోల్కొండ సుల్తాన్‌లు షియాలు. 


జ 
ర్స్‌ 
న్‌! 
0 

లు 


న్‌లు సున్నీలు. బీజాపూర్‌, 


సుల్లాన్‌ బురహాన్‌ నిజాంషా సైన్యం 1546లో పూనా, ఉద్దీర్‌, కోహీర్‌ను 
ముట్టడించి వశపరచుకున్నాడు. విషయం తెలుసుకున్న బీదర్‌ సుల్తాన్‌ అలీబరీదు 
గోల్కొండ ముట్టడిని ఆపివేసి తన రాజ్యాన్ని రక్షించుకోడానికి వెనక్కి 
వెళ్ళిపోయాడు. ఇబహీం కులీ సైన్యంలోని గజాలను, అశ్వాలను, 
యుద్ధసామగ్రిని కూడా అలీబరీద్‌ తన వెంట పట్టుకెళ్ళాడు. బీజాపూర్‌ సుల్తాన్‌ 
సహాయాన్ని కోరాడు. బీజాపూర్‌, అహ్మద్‌నగర్‌ సుల్తాన్‌ల మధ్య వైరం ఉంది. 
అందుకే బరీద్‌షా కోరినంతనే బీజాపూర్‌ నుంచి భారీఎత్తున సైన్యం 
బయలుదేరింది. బరీవ్‌షా ఈ సైన్యం సహాయంతో కౌలాస్‌ కోటను 
ముట్టడించాడు. జంషీద్‌కుతుబ్‌షా స్వయంగా సైన్యం నడిపి బరీద్‌షాను 
ఎదుర్కొన్నాడు. గోల్కొండ సైనికులు విజృంభించి పోరాడి బరీదు సైన్యాన్ని 
బీదరు వరకు తరుముకుంటూ వెళ్ళారు. అలీబరీద్‌షా భాండాగారాన్ని కొల్లగొట్టి 


అపారధనాన్ని సంపాదించారు. 


యా 


విధిలేక ఇబ్రహీం తన అనుచరులతో విజయనగరం బయల్దేరాడు. 
వాళ్ళు అటు వెళ్ళకుండా జంపషేద్‌ ఎన్నో అవరోధాల్ని కల్పించాడు. విజయనగరం 
వెళ్ళే రహదారులన్నీ మూయించాడు. గోల్కొండ, విజయనగర రాజ్యాల సరిహద్దు 
- ప్రాంతాల్లోని ఓ స్వతంత్ర రాజు సర్దార్‌ నారాయణ మామా పండితుడు. 
అతనికి కానుకలు పంపి ఇబ్రహీంని విజయనగర స్వామాజ్యంలోకి 
ప్రవేశించకుండా చూడమని కోరాడు. నారాయణ మామా పండితుడు ఇబ్రహీం 
కులీని, అతని అనుచరుల్ని బంధించాడు. వాళ్ళు తమ పరిస్థితుల్ని వివరిస్తూ 
విజయనగరరాజు అళియ రామరాయలకు వర్తమానాన్ని పంపారు. 

“రాకుమారుడైన ఇబ్రహీంకులీని, అతని అనుచరుల్ని వెంటనే 
విడిచిపెట్టు. లేకపోతే నీ అంతు చూస్తానంటూ రామరాయలు, మామా 


26 హైదరాబాదు చారిత్రక వైభవం 
పండితుడికి వర్తమానం పంపడంతో” రామరాయలు వీరత్వం తెలిసిన అతను 
భయంతో ఇబ్రహీంను, అతని అనుచరుల్ని విడిచిపెట్టాడు. 

రామరాయలు ఇబ్రహీంకులీని సాదరంగా ఆహ్వానించి కొన్ని 
జాగీరులిచ్చి సత్మరించాడు. ఏడేళ్లు విజయనగర రాజ్యంలో ఉండడంవల్ల తెలుగు 
సాహితీ సంస్కృతుల ప్రభావం ఇబ్రహీం మీద ఎక్కువగా పడింది. ఆ తర్వాత 
గోల్కొండ రాజ్యం మీద పడింది. ఏది ఏమైనా ఇబ్రహీం దూరంగా వెళ్ళిపోవడం. 
జంషేద్‌కి విజయమే అయింది. జంషేద్‌ ఏడేళ్ళ పాలనలో అయిదేళ్ళు 
యుద్దాలతోనే విసిగిపోయాడు. మానసికంగా జంషేద్‌లో కూడా క్రమంగా 
మార్పులు రాసాగాయి. అందర్నీ మానసికంగా హింసించే స్థితికి చేరుకున్నాడు. 
అతని బాధలు భరించలేక కొలువులో పనిచేసే వాళ్ళు కూడా కొంత మంది 
ఇతర (ప్రాంతాలకు వలస పోయారు. 


జంషేద్‌ మరణించేనాటికి కుమారుడు సుభాన్‌ కులీ చిన్నవాడు 
కావడంతో వారసులు సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. 
జంషేద్‌ పాలనలో కొద్దికొద్దిగా పుంజుకున్న సామంతులు స్వతంత్రాన్ని 
(ప్రకటించుకున్నారు. జగదేనరావు తన అనుచరులతో భువనగిరి దుర్గాన్ని 
వశపరుచుకుని దౌలత్‌కులీని చెరనుంచి విడిపించాడు. చుట్టుపక్కలున్న మరి 
కొన్ని దుర్గాలను ఆక్రమించుకుని, దౌలత్‌కులీని గోల్కొండ సుల్తాన్‌గా 
ప్రకటించాడు. కొంత సైన్యాన్ని కూడదీసుకుని, బీరారు సుల్తాన్‌ సాయాన్ని 
అర్ధించాడు. ఈ లోపలే సయీఫ్‌ఖాన్‌ గోల్కొండ చేరి పాలనా వ్యవహారాల్ని 
చేజిక్కించుకున్నాడు. రాణి, రాకుమారులకు గట్టి భద్రత కలిగించాడు. 
సయిీఫ్‌ఖాన్‌ భువనగిరి కోటను ముట్టడించి జగదేవరావు సైన్యాన్ని చిత్తుచేసి 
కోటను స్వాధీనం చేసుకున్నాడు. సయీఫ్‌ఖాన్‌ తనకు ఎదురులేదనే ధీమాతో 
విర్రవీగడం ప్రారంభించాడు. ఎవర్నీ లక్ష్యపెట్టే వాడు కాదు. ఇతని ప్రవర్తనతో 
విసిగిపోయిన వారు ఇబ్రహీం కులీని గోల్కొండకి రప్పించి అతని చెతిలో 
రాజ్యాన్ని పెట్టాలని ఆలోచించసాగారు. సుభాన్‌ కులీని సింహాసనంపై 
కూర్చోబెట్టిన వాళ్ళే ఇబ్రహీం కులీకి రాజ్యాధికారాన్ని చేపట్టి గోల్కొండ రాజ్యాన్ని 
కాపాడమని వినతులు పంపుకున్నారు. 

ఈ వినతులను అందుకోగానే విజయనగరరాజు రామరాజు దగ్గర 
సెలవు తీసుకొని గోల్కొండ బయల్దేరాడు ఇబ్రహీం కులీ. తన సోదరుడు వెంకటాద్రి 


గోల్కొండ - చార్మినార్‌ 27 
నాయకత్వంలో కొంత సైన్యాన్ని వెంట పంపుతానన్నాడు రామరాజు. కానీ కులీ 
వద్దన్నాడు. అయినా ఓ పాతిక మైళ్ళ దూరం వచ్చి సాగనంపాడు రామరాజు. 
పానుగల్లు కోట చేరుకొని అక్కడే మకాం వేస్తాడు. తాను గోల్కొండ కోటలోకి 
త్వరలోనే ప్రవేశించనున్నట్లు సమాచారాన్ని గోల్కొండ ప్రజలకు చేరవేస్తాడు. 

ముస్తఫాఖాన్‌ తన అనుచరులతో వచ్చి ఇబ్రహీంకులీకి రెండు లక్షల 
హొన్నులు ఇచ్చాడు. ఇది కాక 3 వేల అశ్విక దళం, 5 వేల కాల్బలం, 
కోయలకొండ వాసుల సహాయ సహకారం ముస్తఫాఖాన్‌ వల్ల ఇబ్రహీంకులీకి 
లభించాయి. మరెందరో అమీరులు సైన్యంతో వచ్చి ఇబ్రహీం కులీతో చేతులు 
కలిపారు. భారీ సైన్యంతో ఇబ్రహీం కులీ పానుగల్లు దుర్గం నుంచి కోయలకొండ 
కోటకు చేరుకున్నాడు. దుర్దాధ్యక్షుడు, సేనానులు, ప్రజలు ఇబ్రహీంకులీకి 
స్వాగతం పలికారు. ఇబ్రహీంకులీ ఇక్కడ రెండు మాసాలు నివసించాడు. 

గోల్కొండలో ఉన్న నాయకుల్లో కొందరు ఇబ్రహీంకులీకి అనుకూలంగా 
ఉన్నారు. వారు జగదేవరావును చెర నుంచి విడిపించారు. ఇబ్రహీంకులీకి 
వ్యతిరేకులైన వారిని సంహరించారు. 1550లో సుభాన్‌కులీని బంధించి 
రాజభాందాగారాన్ని వశపరచుకొని ఇబ్రహీం కులీని గోల్కొండకు ఆహ్వానించారు. 
జగదేవరావుతో పాటు ఇతర సేనానులు గోల్కొండ దుర్గం ద్వారపు తాళపు 
చెవులను గౌరవ పురస్కారంగా ఇబ్రహీం కులీకి ఇచ్చారు. క్రీ.శ. 1550లో 
గోల్కొండ నింవోననాన్ని ఇబ్రహీంకులీ అధివ్చించాడు. ఇబహీం 
సాహిత్యోపాసకుడు. తెలుగులో స్వయంగా కవిత్వం చెప్పేవాడు. అద్దంకి గంగాధర్‌ 
ఇబ్రహీం వద్ద ఆస్టాన కవిగా వుండేవాడు. తపతీ సంవరణో పాఖ్యానం రాసి 
ఇబ్రహీంకే అంకితమిచ్చాడు. తెలుగుకావ్యాన్ని అంకితం చేసుకున్న మొదటి 
ముస్లిం సుల్తాన్‌ ఇబ్రహీం కులీకుతుబ్‌షా. కందుకూరి రుద్రకవి, పొన్నకంటి 
తెలగనార్యకవితో పాటు ఎనిమిది భాషలకు చెందిన కవులు ఇబ్రహీం కొలువులో 
ఉండేవారు. పొన్నకంటి రాసిన అచ్చతెలుగు కావ్యం 'యయాతి చరిత్రలో 
ఇబ్రహీం అందంలో మన్మథుడు, దానగుణంలో బలిచక్రవర్తి రాజులకే రాజుగా 
కీర్తిస్తాడు. వేమన కూడా ఇబ్రహీం కాలంలో జీవించాడని చెబుతారు. 
కందుకూరి రుద్రకవి మొట్టమొదటి యక్షగానమైన సుగ్రీవ విజయాన్ని రాశాడు. 
ఇబ్రహీం దోపిడీలు, దొంగతనాల్ని అరికట్టాడు. ప్రజలతో సంబంధాలు 


28 [ హైదరాబాదు చారిత్రక వైభవం 

పెంచుకొని మంచి పాలన అందించాడు. శాంతికాముడైన ఇబ్రహీంకులీ 
రెచ్చగొట్టి లాభం పొందాలనే తత్వంతో ఉన్న వారిని చూసి తట్టుకోలేక 
పోయేవాడు. 

విజయనగర రాజులు తమ ప్రాబల్యం తగ్గిపోకుండా దక్కన్‌ ప్రాంతంలోని 
ముస్లిం రాజుల మధ్య అంత:కలహాల్ని పెంచుతూ లబ్టిపొందుతూండేవారు. ఇది 
ఇబ్రహీంకి నచ్చేది కాదు. ముస్లిం రాజులు గాజ్య విస్తరణ కాంక్ష పగసాధింపు 
చర్యలతో పరస్పరం కలహించుకుంటూ ఉండేవాళ్ళు. బీజాపూర్‌-అహ్మద్‌నగర్‌, 
అహ్మద్‌నగర్‌-బీరార్‌, బీదర్‌-గోల్కొండ, బీజాపూర్‌-గోల్కొండ సుల్తానులు తరచు 
యుద్దం చేసుకుంటూ ఒకరి రాజ్యాన్న మరొకరు ఆక్రమించే వారు. విజయనగర 
రామరాయలు వీరిలోకి ఒకరి, ఒకసారి, ఇంకొకరికి మరొకసారి సహాయం చేసి 
ధనం, కీర్తి రాజ్యభాగాల్ని సంపాదించుకునేవాడు. శక్తిసమన్వితుడైన రామరాయలు 
రాజకీయంలో ఆరితేరి ఉండేవాడు. 

కళ్యాణ్‌నగరం కోసం బీజాపూర్‌, అహమ్మద్‌నగర్‌ సుల్తాను యుద్దానికి 
దిగుతారు. విజయనగరరాజు బీజాపూర్‌ సుల్తాన్‌కి సహాయం చేసి 
అహమ్మద్‌నగర్‌ సుల్తాన్‌కి నష్టం చేస్తాడు. బీజాపూర్‌ అహమ్మద్‌నగర్‌ కంటే 
పెద్దది. ఎక్కువ సైనిక సంపద కలది. భవిష్యత్‌లో అహమ్మద్‌నగర్‌ బలహీనమై 
బీజాపూర్‌ బలవంతమై గోల్కొండ మీదకి దండెత్తి రావచ్చనే భయం 
ఇబ్రహీంకులీకి పట్టుకుంది. అందుకనే అహమ్మద్‌నగర్‌తో స్నేహబంధం 
'పెంచుకుంటాడు. 

1560లో విజయనగర, బీజాపూర్‌ రాజులు అహమ్మద్‌నగర్‌పై దండెత్తి 
ఇబ్రహీంను కూడా తమతో కలవమని కోరతారు. విజయనగరరాజు తనకు 
సాయం చేసి ఉండడంతో కాదనలేక ఒప్పుకుంటాడు ఇబ్రహీం. ఈ ముగ్గురి 
ధాటికి అహమ్మద్‌నగర్‌ సుల్తాన్‌ తట్టుకోలేక కళ్యాణనగరాన్ని బీజాపూర్‌ సుల్తాన్‌కు 
అప్పగిస్తాడు. అప్పుడు ఇబ్రహీం జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సంధి కుదిర్చి 
వారి వారి రాజ్యాలకు పంపేశాడు. తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా 
హుస్సేన్‌ నిజాంషా తన కుమార్తె బీబీజమాల్‌ని ఇబ్రహీంకిచ్చి 1563లో 
కళ్యాణదుర్గంలో వివాహం జరిపిస్తాడు. 


గోల్కొండ - చార్మినార్‌ 29 


విజయనగరరాజు సోదరుడు గోల్కొండపై దందెత్తాడు. విషయం 
తెలుసుకున్న ఇబ్రహీం కళ్యాణ్‌దుర్లం నుంచి వెంటనే గోల్కొండ వైపు వెళ్ళిపోతాడు. 
గోల్కొండలో తిరుగుబాటుదారులైన ఐనుల్ముల్కు జగదేవరావు, కన్దానీలను 
ప్రోత్సహించి అల్లకల్లోలం సృష్టిస్తారు. పలు దుర్గాలు తిరుగుబాటుదారుల 
చేతిలోకి వెళ్ళిపోతాయి. గోల్కొండ రాజ్యం కూలిపోయే స్థితికి వచ్చింది. 
ఇబ్రహీం కుతుబ్‌షా ధైర్యంతో విరోధి సైన్యాలతో స్వయంగా తానే యుద్ధరంగంలో 
దూకి రాజ్యభాగాల్ని కాపాడతాడు. 

ముస్తఫాభాన్‌ సలహాతో ఇబ్రహీం గోల్కొండ కోటను మరింత ధృడం 
చేస్తాడు. ప్రహరీ గోడలని తిరిగి గట్టిగా నిర్మిస్తాడు. బలిష్టమైన బురుజులు 
ఏర్పాటు చేస్తాడు. బాలహిస్సార్‌ నిర్మాణం పూర్తి అయింది. ఉన్నత సౌధాలు, 
వీధులు, దర్బారు, భవనాలు, స్నానవాటికలు, అంత;:పురాలు, ఉద్యానవనాలు, 
చక్కని శిల్పాలు నిర్మించారు. నగర మధ్యలో ఉన్న కోట పునర్నిర్మాణం పూర్తి 
కాగానే ప్రజాకర్షణ కోసం ప్రాకార కుధ్యాన్ని నిర్మించాడు. 

విజయనగరరాజు రామరాజు మరింత బలపడిపోయి అందరి 
రాజ్యాల్ని కబళించివేస్తాడంటూ ముస్తఫాఖాన్‌ బీజాపూర్‌, బీదర్‌ సుల్తానుల 
మధ్య రాజీ కుదుర్చుతాడు. బీజాపూర్‌, బీదర్‌ సుల్తానులు ఇబ్రహీంతో కలిసి 
పరస్పరం సహకరించుకోవడానికి ఒప్పుకుంటారు. 

విజయనగర రాజ్యం ముస్లిం రాజ్యాల కంటే విశాలమైంది. 
బలవంతవమ్హైంది. రామరాయలు పేరు వింటే మున్సిం సుల్తాన్‌లు 
భయపడిపోయేవారు. 70 ఓడరేవులు, అసంఖ్యాక దుర్గాలు, వజవైఢూర్య 
సంపద, ధనధాన్యాలు, నాలుగు లక్షల ఆశ్వికదళం, పది లక్షల కాల్బలం, 
గజసైన్యం, బలవంతులైన సామంత మాండలికులు, వీరాధి వీరులైన సేనానులు 
గల విజయనగర రాజ్యాధిపతి రామరాయలు సుల్తాన్‌లలో గొడవలు పెడుతూ 
తనకెదురు లేరన్న విధంగా ప్రవర్తించేవాడు. అనేక సార్లు అహమ్మద్‌నగర్‌, 
గోల్కొండ రాజ్యాలపై దండెత్తి పలు ప్రాంతాల్ని ఆ(క్రమించుకునేవాడు. 
విజయనగర సైనికులు దండయాత్రల్లో పాల్గొని దాడులు చేసేవారు. 
పవి(త్రస్థలాల్ని సైనికులు అపవిత్రం చేసేవారు. పవిత్ర మత స్థలాలు, మహిళల 
జోలికి పోరాదనే నియమం ఉన్నా వాటిని విస్మరించి అరాచకం సృష్టించేవారు. 


30 హైదరాబాదు చారిత్రక వైభవం 


ఈ అరాచకాల్ని ప్రత్యక్షంగా చూసిన బీజాపూర్‌ అలీ ఆదిల్నాలో మార్పు 
వచ్చింది. రామరాయలుకు స్నేహితుడు, అభిమాని అయినప్పటికీ భవిష్యత్‌ను 
దృష్టిలో పెట్టుకొని విజయనగర రాజ్య పతనానికి పథకం సిద్ధం చేశాడు. 
ముస్లిం రాజ్యాల్ని సంఘటిత పరిచి విజయనగరంపై దండెత్తడం మంచిదని 
భావించాడు. - 

అహమ్మద్‌నగర్‌, బీజాపూర్‌ నుల్తానుల వుధ్య గొడవల్ని 
తొలగించడానికి ఇబ్రహీం కుతుబ్నా చొరవ చూపాడు. హుస్సేన్‌ నిజాం షా 
కుమార్తె చాంద్‌బీబీని అలీ ఆదిల్నాకు, ఆలీ ఆదిల్నా సోదరి బీబీ హదియా 
సుల్తానాను హుస్సేన్‌ నిజాంషా కుమారుడు ముర్తుజాకు ఇచ్చి వివాహం 
చేయడానికి ఒప్పుకున్నారు. అత్యంత వైభవోపేతంగా వివాహం జరిగి రెండు 
రాజ్యాల్లో శాంతి నెలకొంది. 

గోల్కొండ సుల్తాన్‌ ఇబ్రహీంకుతుబ్నా అహమ్మద్‌నగర్‌ రాజు హుస్సేన్‌ 
నిజాంషా, బీజాపూర్‌ ఆలీ ఆదిల్నా బీదరు ఆలీ బరీద్నాల సైనిక సమాఖ్య 
ఏర్పడింది. అహమ్మద్‌నగర్‌ రాజ్యంతో గల వైరం కారణంగా బీదరు సుల్తాన్‌ 
వీరితో చేరలేదు. 

అహమ్మద్‌నగర్‌, బీదరు సుల్తానులు భారీ సైన్యంతో బీజాపూర్‌ 
చేరుకున్నారు. ఇబ్రహీం కుతుబ్‌షా వీరితో కలిశాడు. ఆలీ ఆదిల్నా ముగ్గురు 
సుల్తాన్‌లను ఆహ్వానించి ఆదరించి సకల మర్యాదలు చేశాడు. నలుగురు 
సుల్తాన్‌లు సైన్య సమేతంగా బీజాపూర్‌ నుంచి బయలుదేరి కృష్ణానదీ తీరంలోని 
తళ్ళికోట ప్రాంతానికి చేరుకున్నాడు. గోల్కొండ సేనాని ముస్తఫాఖాన్‌, 
అహమ్మద్‌నగర్‌ సేనాధిపతి ఇనాయతుల్లా అహమ్మద్‌నగర్‌, బీజాపూర్‌ 
సైన్యాధ్యక్షుడు కిశోర్‌ఖాన్‌, యశ్వంతరావు, భోజమల్లునాయక్‌, దేవనాయక్‌, 
విశ్వాసరావు, కోళేరావు లాంటి యోధులు సుల్తాన్‌ల సైన్యంలో ఉన్నారు. 

“మీరు ఆక్రమించిన మా రాజ్యభాగాల్ని అప్పగించండి. భవిష్యత్‌లో 
మా రాజ్యాలపై దండయాత్రలు చేయమని హామీ ఇస్తూ సంధి ఒడంబడిక 
చేసుకుంటే వెనుకకు వెళ్ళిపోతామంటూ సుల్తానులు ముందుగా రాయబారిని 


పంపుతారు. 


గోల్కొండ ఆ చార్మినార్‌ | 


యుద్ధతంత్ర నిపుణులైన రామరాయల సోదరులు సంధికి ఒప్పుకోరు. 
కృష్ణాతీరం నుంచి సింహళం వరకు వ్యాపించిన విజయనగర సామ్రాజ్యంలోని 
సామంతులు, సైనికులు రామరాయలుకు సహాయంగా వచ్చారు. 
తిరుమలరాయలు 20 వేల ఆశ్వికదళం, రెండు లక్షల కాల్బలం, 5 వందల 
గజ సైన్యంతో కృష్ణానది దక్షిణాన నిలిచి సుల్తాన్‌లు నదిని దాటి రాకుండా 
దారులన్ని మూసివేశాడు. వెంకటపతి రాయలు విజయనగర సైన్యానికి 
నాయకత్వం వహించి యుద్ధభూమికి బయలుదేరాడు. రామరాయలు 
తుంగభద్రా నదీతీరాన సైన్యంతో నిలిచాడు. 


తిరుమలరాయలు అడ్డుపడటంవల్ల సుల్తానుల సైన్యం కృష్ణానదిని 
దాటలేక పోయింది. తీరమంతటా విజయనగర సైనికులే కనిపిస్తుండటం వల్ల 
సుల్తాన్‌లు తమ సైన్యాన్ని నదికి ఎగువ భాగాలకు తరలించారు. విజయనగర 
సైన్యం వారిని అనుసరించింది. అయితే విజయనగర సైన్యం ఎగువ భాగంలో 
ఉన్నప్పుడే సుల్తానులు తమ సైన్యాన్ని అత్యంత వేగంగా దిగువకు 10 మైళ్ళు 
నడిపించి అనువైన స్థలం చూసి నదిని దాటించారు. విజయనగర సైనికులు ఈ 
పరిణామంతో దిగ్భ్రాంతి చెందారు. వారు దిగువకు వచ్చే వరకే సుల్తాన్‌ల 
సైన్యం నదిని దాటి యుద్దానికి సన్నద్ధమైంది. ముందు హుస్సేన్‌ నిజాంషా, 
మధ్య భాగంలో ఆదిల్నా వెనక భాగంలో ఇబ్రహీంకుతుబ్నా అలీబరీద్నాలు 
సైన్యాలను మోహరించారు. గజాశ్వ దళాల్ని ఖిరంగుల్ని అనువైన చోట్ల ఏర్పాటు 
చేశారు. 

రామరాయలు 35 వేల అశ్వికదళాన్ని 5 లక్షల కాల్బలం, 5 వేల 
ఏనుగులతో కూడిన సైన్యాన్ని యుద్ధభూమిలో నడిపాడు. “హుస్సేన్‌ నిజాంషాను 
వధించి అతని శిరస్సు తెచ్చి చూపండి, ఆలీ ఆదిల్నా ఇబ్రహీం కుతుబ్‌షాలను 
బంధించి తీసుకొని రమ్మంటూ రామరాయలు సేనానుల్ని ఆజ్ఞాపించాడు. 

జనవరి 24వ తేదీ 1565లో యుద్దం ప్రారంభమైంది. రామరాయలు 
సింహాసనాన్ని అధిష్టించి సేనానాయకులకు, సైనికులకు సూచనలిస్తూ 
ఉత్తేజపరిచాడు. విజయనగర సైనికులు విజృంభించి తుపాకులు, ఫిరంగులు 
'పేల్పారు. ఇరువర్గాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. రెండు పక్కలా 
సైన్యం ప్రాణాలు కోల్పోయారు. సుల్తాన్‌లు భారీగానే నష్టపోయారు. 


32 హైదరాబాదు చారిత్రక వైభవం 
యుద్ధవ్యూహం మార్చారు. సైన్యానికి ముందు భాగాన 200 పెద్ద ఫిరంగులు, 
200 మధ్య రకపు ఫిరంగులు, 200 జంబూరకులు అమర్చి ఫిరంగులు 
పేల్చ్పడంలో నైపుణ్యం గల జల్భబిరూమీఖాన్‌ ఏ సమయంలో ఫిరంగులు 
పేల్పాలో సూచనలిచ్చేవాడు. రెండు వేల మంది విజయనగర సైనికులపై 
వెనుక వైపు నుంచి బాణాలు కురిపించారు. దీంతో విజయనగర సైన్యం 
ముందుకు చొచ్చుకొని వచ్చింది. వారి రాకను గమనించి జల్భబిరూమీఖాన్‌ 
ఫిరంగుల్ని పేల్చాడు. సైనికుల హావాకారాల మధ్య వేలాది మంది 
హతులయ్యారు. ఇది గమనించిన రామరాయలు బంగారు నాణాలను రాసులుగా 
పోసి విజయం సాధించిన ఈ నాణాలన్నీ మీవే అంటూ సైనికులకు ఆశచూపి 
ఉత్సాహం నింపడానికి ప్రయత్నించాడు. దీంతో విజయనగర సైనికులు 
ప్రాణాలకు తెగించి పోరాడడం ప్రారంభించారు. సుల్తాన్‌ కూటమిలో వేలాది 
మంది నేలకొరుగుతున్నారు. ఆ సమయంలో జల్ఫబిరూమీఖాన్‌ ఫిరంగులలో 
మందుగుండుతో పాటు రాగి నాణాలు, రాగి ముక్కలు నింపి పేల్పాడు. రాగి 
నాణిలు, రాగి ముక్కలు చెల్లా చెదురై పడటంతో విజయనగర సైనికుల్లో ఐదు 
వేల మంది చనిపోయారు. 


హుస్సేన్‌నిజాంషా కిశోర్‌ఖాన్‌తో కలిసి రామరాయలుపైకి 
దూసుకువచ్చాడు. ఆ సమయంలో అహమ్మద్‌నగర్‌ గజసైన్యమందున్న ఏనుగు 
మదమెక్కి ముందుకు వచ్చి రామరాయలు కూర్చొని ఉన్న పల్లకి మోస్తున్న 
బోయను తొండంతో పడవేసింది. రామరాయలు పల్లకి నుంచి కింద పడ్డాడు. 
రుమీఖాన్‌ అతనిని బంధించి హుస్సేన్‌ నిజాంషా వద్దకు తీసుకువచ్చాడు. 
హుస్సేన్‌నిజాంషా తల్వార్‌తో రామరాయల కంఠాన్ని ఖండించాడు. విజయనగర 
సైనికులు యుద్ధరంగం వీడి పరిగెత్తారు. సుల్తాన్‌ల సైన్యం విజయనగర 
సైనికుల్ని వెంటాడి తరిమివేశారు. ఆలీఆదిల్నా తిరుమలరాయలను, ఇబ్రహీం 
కుతుబ్నా వేంకటాద్రిరాయలను ఓడించారు. సుల్తాన్‌లకు ఘన విజయం 
లభించింది. నలుగురు సుల్తాన్‌లు విజయనగరంలో ప్రవేశించి ఆరు నెలలు 
అక్కడే నివసించారు. ఈ విజయంతో దక్కన్‌ సుల్తాన్‌లకు విజయనగర దాడుల 
ప్రమాదం శాశ్వతంగా తప్పింది. గోల్కొండ, బీజాపూర్‌ సుల్తాన్‌లకు విజయనగర 


రాజ్యభాగాలు లభించాయి. 


గోల్కొండ - చార్మినార్‌ 38 
తళ్ళికోట యుద్దానంతరం ఇబ్రహీం కుతుబ్నా గోల్కొండ సామ్రాజ్య 
విస్తరణకు పూనుకున్నాడు. 1570లో రాజమండ్రి పరిసర ప్రాంతాలను తన 
రాజ్యంలో కలుపుకున్నాడు. 1575లో అహోబల ప్రాంతాన్ని జయించాడు. 
1579లో కొండవీడుని జయించాడు. వినుకొండ, ఖమ్మం దుర్గాలను స్వాధీనం 
చేసుకున్నాడు. ఇబ్రహీం కాలంలోనే తెలుగు మాట్లాడే ప్రాంతాలు అధికభాగం 
గోల్కొండ పాలనలోకి వచ్చాయి. ఇబ్రహీం కుతుబ్‌షా దూరదృష్టి రాజకీయ 
చతురత, పరిపాలనా దక్షత గోల్కొండ విసృతికి తోద్పడ్డాయి. పటిష్టమైన వేగుల 
శాఖను ఏర్పాటు చేనుకొని ఎప్పటికప్పుడు తన రాజ్యంలో 
ఎవరేమనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో తెలుసుకుని చర్యలు తీసుకుంటూ 
ఉండేవాడు. ప్రజలకు రక్షణ ఇవ్వడంతో పాటు శాంతిభద్రతల్ని కాపాడాడు. 
మచిలీపట్నం -గోల్కొండ రహదారిలో దొంగల భయం ఉండేది. దాన్ని 
తొలగించాడు. 1550లో గోల్కొండ పట్టణం పెద్ద వ్యాపార కూడలిగా మారింది. 
ఫెరిస్తా “టర్మిస్టాన్‌, ఆరేబియా, పర్షియా దేశాల నుంచి ఎంతో మంది తమ 
వ్యాపార పనుల మీద గోల్కొండ వచ్చి వెళ్ళేవారని రాశాడు. వ్యాపారస్థులు, 
సాంకేతిక నిపుణులు గోల్కొండ పట్టణంలో స్థావర మేర్చరుచుకున్నారు. మూసీనది 
ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా మూసీ నది ఒడ్డున నగరం 
పెరగడం ప్రారంభమైంది. భవనాలు, మనుషులు పెరిగిపోవడంతో మూసీనదికి 
దక్షిణాన కొత్త పట్టణాన్ని నిర్మించాలనే ఆలోచన ఇబ్రహీంకుతుబ్బాకి వచ్చింది. 
రక్షణ కోసం 8 వేల అడుగుల గోడను నగరం చుట్టూ నిర్మించాడు. 
మక్కా వైపు ఉండే ఈశాన్య దిశ ద్వారం 1560లో పూర్తి అయింది. ఈ గోడ 
చుట్టూ 87 అందమైన ద్వారాలున్నాయి. వాటిలో ఒకదాని పేరు ఇబ్రహీం 
బురుజు. ముందు వైపున్న 8 ద్వారాలలో పదునైన ఇనుప వూచలు అమర్చబడి 
ఉన్నాయి. ఇవి శత్రు సైన్యం ఏనుగులు లోపలకు రాకుండా కాపాడుతుంటాయి. 
బురుజులు, మిగతా గోడ కూడ కనీసం 60 అడుగుల ఎత్తుండేలా నిర్మించారు. 
కోటలో సుల్తాన్‌ ఉండే భవనం కాకుండా మరో ఆరు చిన్న భవనాలున్నాయి. 
ఇవన్నీ భారతీయ, పర్షియన్‌ సంస్కృతుల సమ్మేళితంగా కనిపిస్తాయి. పైకి 
మట్టి పైపులతో నీళ్ళెక్కే ఏర్పాట్లు చేశాడు. దాద్‌మహల్‌లో నేరస్థుడు సుల్తాన్‌. 
ముఖాన్ని తప్ప కింద భాగాన్ని చూడలేనట్లు, ఒక వేళ అతడు ముందుకు 


34 హైదరాబాదు చారిత్రక వైభవం 
దూకితే సుల్తాన్‌కు రాయి అడ్డం వచ్చేట్లు ఏర్పాటు ఉంది. హాల్‌లో శబ్బాన్ని 
మాగ్నిఫై చేస్తే పైన బుడిపె దగ్గర నుంచి అన్నీ శిథిలమైపోతున్నాయి. ఒక 
పక్క గబ్బిలాలకు నిలయం అయిపోయింది. అక్కడికి పోతే గబ్బిలాల శబ్దాలు 
వినగలం గాని మరే విషయాన్ని గమనించలేం. బాలహిస్సార్‌ దగ్గర చల్లటి 
గాలి వస్తుంటుంది. అక్కడ చప్పట్లు కొడితే ప్రధాన ద్వారం దగ్గరికి, ప్రధాన 
ద్వారం దగ్గర చప్పట్లు కొడితే అక్కడికీ వినిపిస్తాయి. ఇలా గోల్కొండ కోటలో 
ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కోట అధ్వానస్థితికి చేరుకుంది. శత్రుసేనల్ని చీల్చి 
చెండాడిన ఫిరంగులు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయి. కుతుబ్‌షా పాలనలో 
శత్రుసేనలను ఎదుర్కోవటానికి కోట పరిసర ప్రాంతాలలో సుమారు 87 
ఫిరంగులను ఏర్పాటు చేశారు. అవన్నీ శిథిలావస్థకు చేరుకుని మట్టిలో కూరుకు 
పోతున్నాయి. పంచలోహాలతో తయారు చేసిన ఈ ఫిరంగులు నెమ్మదిగా 
మట్టిలో కూరుకుపోతున్నాయి. కోటలోని మోతి దర్వాజ సమీపంలో 40 
అడుగుల ఎత్తున కొండ మీద ఉన్న ఫిరంగి అప్పట్లో శత్రువులను ఎదుర్కోవటానికి 
అమర్చినట్లు చరిత్ర చెబుతోంది. కోట _.సమీపంలోని ఉన్న మరో పంచలోహ 
ఖిరంగి కూడా శిధిలావస్థకు చేరుకుంది. ఈ ఫిరంగుల విలువ కోటి రూపాయల 
వరకు ఉంటుంది. కోటతో పాటు ఇక్కడి చారిత్రాత్మక వస్తువులు కూడా 
కనుమరుగవుతున్నాయి. 

శత్రువుల నుంచి పౌరుల్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన లాల్‌దర్వాజ, 
ఫిరంగులు పిల్లల ఆటవస్తువులుగా మారిపోయాయి. లాల్‌దర్వాజ గోడకు 
మధ్య గొడుగు ఆకారంలో నిర్మించిన స్టలంపైకి ఎక్కితే హైదరాబాద్‌ 
అందాలన్నింటినీ ఇప్పటికీ ఆస్వాదించవచ్చు. ఆ ప్రదేశంలో అమర్చిన ఫిరంగి 
ఇప్పటికీ తళతళా మెరుస్తోంది. ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న మరో రెండు 
ఫిరంగులకు ఆదరణ కరువైంది. ఒకటి చెత్తా చెదారం వేసే ప్రదేశం వద్ద, 
మరొకటి అక్కడున్న ఆటస్థలం దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం రెండు ఫిరంగులు 
తుప్పుపట్టి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. 

గోల్కొండ కోట చుట్టూ ఉన్న తొమ్మిది దర్వాజాలు వేటికవే వాటి 

ప్రత్యేకతను తెలుపుతున్నాయి. 


గోల్కొండ - చార్మినార్‌ తిక 

గోల్కొండ జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల కనీస 
అవసరాలకు తగినట్లు సౌకర్యాలను కల్పించి మంచి నీరు, గాలి 
అందించాలనుకున్నాడు ఇబ్రహీం. మూసీ నదికి దక్షిణ దిశలో మరొక 
నూతన నగరాన్ని నిర్మించి నగరాన్ని మరింతగా విస్తరించాలని ఇబ్రహీం 
కులీకుతుబ్‌షా భావించాడు. మూసీనదిపై ఒక వంతెన నిర్మించాడు. డిన్నే | 
ప్రస్తుతం పురానాపూల్‌ అంటున్నారు. ఇబ్రహీం కుతుబ్‌షా 1573-1578లో 
మూసీనది మీద 600 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు, 23 ఆర్బీల 
ఆధారంగా అద్భుతమైన బ్రిడ్జి నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో 2 లక్షల 
50 వేల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. 

గోల్కొండ నవాబులు తమ రాజ్యంలో ప్రజలను మతసహనంతో 
పరిపాలించారు. పరమత సహనం పాటించారు. ఇబ్రహీం కుతుబ్నా వద్ద 
మహారా(ష్టకు చెందిన మురహరిరావు మంత్రిగా ఉందేవాడు. ఇతను 
అహోబిలంలోని నరసింహస్వామి దేవాలయాన్ని దోచుకున్నాడు. గ్రామీణులను 
నానాహింసలు పెట్టి పంటల్ని నాశనం చేశాడు. విగ్రహాలను కొల్లగొట్టాడు. 
ఇది క్రీ.శ. 1578-79లో జరిగింది. ఈ విధ్వంసక విద్రోహం, అపచారాన్ని 
తన మంత్రే చేసినందుకు ఇబ్రహీం తీవ్ర మనస్థాపానికి గురై మంచాన పడ్డాడు. 
ఆ దిగులుతోనే ఆఖరికి ప్రాణాల్ని కోల్పోయాడని స్థానిక జనం ఇప్పటికీ 
చెప్పుకుంటారు. అహోబిలంలో ఉన్న శాసనం ప్రకారం కొందరు అహోబిలం 
గుడిని వశపరచుకున్నట్లు ఉంది. కుతుబ్బాహీల ప్రాభవాన్ని సంపాదించడానికి 
మురహరిరావు, అశ్వారావులాంటి కొందరు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. 

ఇటబ్రహీంకి భార్యలెంతమందో తెలీదు కాని ముప్పయి మంది 
సంతానం. వారిలో ఆరుగురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు ఇబ్రహీం 
మరణించే సమయంలో బ్రతికి ఉన్నారు. ఇబ్రహీం పెద్ద కుమారుడు అబ్బుల్‌ 
ఖాదిర్‌. ఇతను తండ్రి చనిపోయే నాటికి గోల్కొండలో లేడు. ఆ తరవాత 
అల్లర్లలో గోల్కొండ కోటలో బందీ అయి చనిపోయాడు. మీరా హుస్సేన్‌ కులీ 
గోల్కొండలోనే ఉన్నా అతని కంటే చిన్నవాడైన మహమ్మద్‌ కులీ కుతుబ్నాను 
వారసుడిగా ప్రకటించారు. 


386 హైదరాబాదు చారిత్రక వైభవం 

తండ్రి ఇబ్రహీం కులీకుతుబ్‌షా మరణానంతరం 14 ఏళ్ళ ఏడు 
మాసాల మహ్మద్‌ కులీకుతుబ్‌షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించి 1612 
వరకు రాజ్యమేలాడు. ఏప్రిల్‌ & 1566 లో ఆయన జన్మించాడు. 1580లో 
మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా రాజయ్యాడు. కుతుబ్‌షాహీ వంశస్తుల్లో ఇతను 
ఐదవ వాడు. భాగ్యనగర నిర్మాతగా పేరు పొందాడు. తన తండ్రి రూపొందించిన 
పథకం ప్రకారం మూసీ నదికి దక్షిణ దిశగా నూతన నగరాన్ని నిర్మించాడు. 
ఆ నగరానికి 1591లో పునాది వేశాడు. తన ప్రియురాలు భాగమతిని కలిసిన 
చోటుకు గుర్తుగా చార్నినార్‌ని నిర్మించినట్లుగా కొందరు చెబుతారు. ఈ నూతన 
నగర నిర్మాణ బాధ్యతను తన ప్రధాన మంత్రి మీర్‌మోమిన్‌పై పెట్టాడమో. 
మీర్‌మోమిన్‌ గొప్ప దూరదృష్టి కలవాడు. మేధావి. ఇతను ఇరాన్‌ దేశస్తుడు. 
క్రీ.శ. 1585లో ప్రధాన మంత్రిగా వచ్చాడు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ నగరం 
రూపకల్చనను అనుసరించి నగరాన్ని పర్షియన్‌ మోడల్‌గా నిర్మించాడు. 
చార్మినార్‌ విశిష్టత 

కులీకుతుబ్‌షా చార్మినార్‌ను ఓ వినూత్నమైన సంకల్పంతో కట్టించాడు. 
అప్పటి పరిస్థితుల్లో ప్లేగు వ్యాధి అతి భయంకరంగా వ్యాపిస్తూ ఇటు ప్రజలకు, 
అటు పరిపాలన యంత్రాంగాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. - వ్యాధి నిరోధకాన్ని 
కనుక్కొన్నందుకు గుర్తుగా ఈ చార్మినార్‌ను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 
హైదరాబాద్‌ చరిత్రకు తలమానికమైన ఈ కట్టడంలో ప్రతి అణువు 
కళాత్మకంగానే ఉంటుంది. ఈ కట్టడంలో ఉన్న నాలుగు భుజాల్లో ప్రతి 
భుజం 31.95 మీటర్ల పొడవు కలిగి ఉంది. నలుమూలలా 11 మీటర్ల 
వెడల్పు గల కనుమలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ కట్టడంలో ప్రధానమైన 
నాలుగు మినార్లు ఉన్నాయి. ఒక్కో మినార్‌లో మూడంతస్తులు 5.6 మీటర్ల 
ఎత్తు ఉండగా, ఒక్కో అంతస్తులో 149 మెట్లు ఉన్నాయి. అప్పట్లో ప్రసిద్ధిగాంచిన 
సున్నంతో ఈ చార్మినార్‌ను మూడున్నర సంవత్సరాల కాలవ్యవధిలో నిర్మించారు. 
అప్పట్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోయినప్పటికీ ఏనుగులపై 
సున్నాన్ని తరలించి చార్మినార్‌ నిర్మాణం చేపట్టారు. అప్పటి కళాకారులు తమ 
కళా నైపుణ్యాన్ని పూర్తిగా ఇందులో ఇనుమడింప చేశారు. చార్మినార్‌ పై 
అంతస్తులో 45 మంది ఒకేసారి నమాజ్‌ చేయడానికి మసీదు నిర్మించారు. 


గోల్కొండ - చార్మినార్‌ త? 


నమాజ్‌కు ముందు వజూ చేయడానికి నీటి కొలనును చార్మినార్‌ కట్టడం 
మధ్య భాగంలో ఏర్పాటు చేశారు. 
నాలుగు వైపులా ఉన్న నాలుగు ఆర్బీల నుంచి నాలుగు రోడ్లు వెళ్తాయి. 
ఉత్తరం రోడ్దు మూసీనదిని దక్షిణం రోడ్దు కోహ్‌ ఇ తుర్‌కి చేరుకుంటుంది. 
ఫలక్‌నుమా ప్యాలెస్‌కు, పడమర రోడ్డు గోల్కొండకోటకు చేరుకుంటుంది. 
నాలుగు రోడ్ల కూడలిలో అత్యంత కళాత్మకంగా చార్మినార్‌ నిర్మాణం అయింది. 
దాద్‌ మహల్‌, ఖుదాద్‌ మహల్‌, నద్దిమహల్‌, బాగెమహమ్మది, బన్నత్‌ఘాట్‌, 
కోహితూర్‌ అనే పది మహళ్ళను కులీకుతుబ్‌షాయే కట్టించాడు. ఇతని కట్టడాల్లో 
పర్షియన్‌, పఠాన్‌, హిందూ శిల్చ్పకళల మిశ్రమం సార్సినిక్‌ శైలి కనిపిస్తుంది. 
మినార్స్‌ వాటి చుట్టూ చిన్న చిన్న గేలరీలు కుతుబ్‌షాహీ కట్టడాల్లో ప్రత్యేకత! 
బూడిదరంగు గ్రానైట్‌తో వాటిని కట్టించాడు. దారుల్‌షిఫాలో యునాని హాస్పిటల్‌ 
కట్టించాడు. అక్కడే యునాని వైద్య కళాశాల ఉంది. ఆసియా ఖండంలోనే 
ఇది మొదటి ఆసుపత్రి. ఎన్నో పాఠశాలల్ని, స్నానగదుల్ని నిర్మించాడు. 
నయాపూల్‌కి సమీపంలో మదీనా 1594లో బాద్‌షాహీ ఆషూర్‌ఖానాని 
నిర్మించాడు. చుట్టూ తోటల్ని పెంచాడు. ఉద్యానవనాలు ఎక్కువగా ఉండడంతో 
బాగ్‌నగర్‌ అనే పేరు అదే భాగ్యనగరంగా మారింది. రాచరికపు వైభవానికి 
నిదర్శనంగా ఎన్నో భవనాలు నగరంలో వెలిశాయి. తిన్నని వీధులు, విశ్రాంతి 
భవనాలు, వైద్యాలయాలు, దివ్యసౌధాలతో హైదారాబాద్‌ మనోహరంగా 
రూపుదిద్దుకుంది. 
మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కాలంలోనే దక్షిణాది రాజ్యాలపై మొగల్‌ 
పాదుషాల కన్ను పడింది. అక్బర్‌ భారతదేశమంతటినీ మొగల్‌ పాలన కింద 
తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. గుజరాత్‌, మాళవలు అతని 
సామ్రాజ్యంలో చేరాయి. ఖాన్‌దేష్‌ పాలకుడు సామంతుడుగా మారాడు. దక్షిణాది 
రాజ్యాలపై కన్ను వేసిన అక్బర్‌ క్రీ.శ. 1595లోనే అహమ్మద్‌నగర్‌ అల్లర్లను 
ఆసరాగా తీసుకుని దండయాత్ర చేశాడు. చాంద్‌బీబీ ఓడిపోయింది. బీదర్‌ను 
మొగల్‌లకు ఇచ్చి సంధి చేసుకుంది. అయినా యుద్ధం అనివార్యం కావడంతో 
చాంద్‌వీబీ ఆదిల్‌షా, కుతుబ్‌షా సహాయాన్ని అర్జించింది. తాహిర్‌ఖాన్‌ 
నాయకత్వంలో కుతుబ్‌షా సైన్యం చాంద్‌బీబీకి తోద్పడింది. సోనేపట్‌ యుద్ధంలో 


38 హైదరాబాదు చారిత్రక వైభవం 
దక్షిణాది సైన్యం పరాజయం చెంది చెల్లాచెదురయ్యాయి. మొగల్‌ సైన్యాలు 
అహమ్మద్‌నగర్‌ వైపు పురోగమించాయి. చాంద్‌బీబీ ఆత్మహత్య చేసుకుంది. 
అహమ్మద్‌ నగర్‌ మొగల్‌ల వశమైంది. ఆదిల్‌షా, కుతుబ్‌షాలు మొగల్‌తో 
వైరం ప్రమాదమని గ్రహించారు. అక్బర్‌ కూడా బీజాపూర్‌, గోల్కొండ రాజుల 
మైత్రినే ఆశించాడు. మసూద్‌బేగ్‌ అనే రాయబారిని అక్బర్‌ గోల్కొండ ఆస్టానానికి 
పంపించాడు. 1604లో కులీ కుతుబ్‌షా అమూల్యమైన బహుమతుల్ని రెండు 
సార్లు మొగల్‌ పాదుషా అక్చర్‌కు పంపించాడు. 

క్రీ.శ. 1605లో అక్బర్‌ చనిపోయాడు. మొగల్‌ సామ్రాజ్యాధినేతగా 
జహంగీర్‌ పాలనా బాధ్యతలు చేపట్టాడు. 1606 నాటికే పాశ్చాత్య వర్తక 
సంఘాలు దక్కన్‌లో ప్రవెశించి వాణిజ్యం ప్రారంభించాయి. డచ్చి కంపెనీ 
మచిలీపట్నం, నిజాం పట్టణం, పులికాట్‌ రేవుల్లో స్థావరాలు ఏర్పరుచుకుంది. 
తరువాత బ్రిటీష్‌ వారు ప్రవేశించారు. 

మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా తన సోదరుడి కుమారుడైన సుల్తాన్‌ 
మహమ్మద్‌ను తన కుమార్తె హయాత్‌బక్షి బేగంతో 1607లో పెళ్లి చేశాడు. 
నవంబర్‌ 1, 1612న మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా మరణించాడు. ఇతని 
తరువాత అల్లుడు సుల్తాన్‌ మహమ్మద్‌ గోల్కొండ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 

1612 నుంచి 1626 వరకు పాలించిన సుల్తాన్‌ మహమ్మద్‌ కుతుబ్‌షాకి 
వాస్తు శిల్చం, నిర్మాణం కంటే సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ. అయినా 
కొన్ని ప్రముఖ భవనాల్ని నిర్మించాడు. వీటిల్లో విశేషంగా చెప్పుకోవలసింది 
మక్కామసీదు. 1614లో ప్రారంభమైన ఈ నిర్మాణం చివరి ఇద్దరు కుతుబ్‌షాహీ 
రాజుల కాలంలో కొనసాగి బెరంగజేబ్‌ హైదరాబాద్‌ ఆక్రమించిన చాలా 
కాలానికి అంటే 1692లో పూర్తి అయింది. ఈ మసీదు నిర్మాణంలో రాళ్ళు 
కొట్టె వాళ్ళు 2 వేల మంది, తాపీ మేప్తీలు 2 వేల మంది, కూలీలు 4 వేల 
మంది పాల్గొన్నారు. 


సుల్తాన్‌ మహమ్మద్‌ కుతుబ్‌షా చార్మినార్‌కి 85 మైళ్ల దూరంలో 
సుల్తాన్‌నగర్‌ అనే కొత్త రాజధానిని నిర్మించినప్పటికీ ఆయన మరణించాక ఆ 
నగరం పాడుబడి పోయింది. తన కుమార్తె ఖైరతున్నీసాబేగం పేరు మీద ఆమె 
గురువు ముల్లా అబ్బుల్‌మాలిక్‌ కోసం ఖైరతాబాద్‌ మసీదు నిర్మించాడు. 


గోల్కొండ ఆ చార్మినార్‌ 39 


నాలుగంతస్టుల అమ్మాన్‌ భవనాన్ని నిర్మించాడు. దాద్‌మహల్‌ న్యాయన్థానంగా 
ఉపయోగపడింది. ఇలాహిమహల్‌, మహమ్మద్‌ మహల్‌, హైదరీమహల్‌లను 
బాగుచేయించి కొన్ని మార్పులు చేశాడు. 

సుల్తాన్‌ మహమ్మద్‌ మంచి విద్యావంతుడు, కవి. అతని ఆస్థానంలో 
పారశీక, దఖ్ధినీ భాషలకు పోషణ లభించింది. సుల్తాన్‌ 1626లో 3౩4వ ఏట 
అకాల మరణం పొందాడు. సుల్తాన్‌ మరణంతో గోల్కొండ రాజ్య పతనం 
ప్రారంభమైంది. 

సుల్తాన్‌ మహమ్మద్‌ కుతుబ్‌షా మరణానంతరం గోల్కొండ పీఠాన్ని 
ఫిబ్రవరి 1, 1626లో అబ్బుల్లా కుతుబ్‌షా అధిష్టించాడు. అప్పటికీ ఆయన 
వయస్సు 12 ఏళ్ళు. పట్టాభిషేకం జరిగినప్పుడు అబ్బుల్లా కుతుబ్‌షా పేర 
నాణేలు ముద్రించబడ్డాయి. రాజ్యమంతటా వేడుకలు జరిగాయి. ఒక రోజు 
సుల్తాన్‌ అబ్బుల్లా కుతుబ్‌షా ఏనుగు మీద ఎక్కి విహరిస్తుండగా ఏనుగు బెదిరి 
అడవి మార్గం పట్టింది. ఈ వార్త సుల్తాన్‌ తల్లి హయాత్‌బక్షీ బేగంకు తెలియగానే 
హజరత్‌ ఇమాం హుస్సేన్‌ని తలచుకుని “నా కొడుకు క్షేమంగా తిరిగి వస్తే 
బంగారు గొలుసుని సిద్ధం చేయించి అబ్బుల్లా నడుముకి చుట్టి లంగర్‌కు 
తీసుకు వెళ్ళిన తర్వాత ఆ బంగారు గొలుసును ఫకీర్లకు పంచి పెడతానని 
మొక్కుకుంది. ఏనుగు పట్టుబడింది. అబ్దుల్లా దేవిడీకి క్షేమంగా తిరిగి వచ్చాడు. 
వెంటనే బేగం పన్నెండు మణుగుల బంగారు గొలుసుని సిద్ధం చేయించి 
అబ్బుల్లా నడుంకు చుట్టి హుసేని ఆలం వద్దకు పంపింది. అప్పటి నుంచి ఈ 
లంగరు ఏటేటా చేయడం పరిపాటైంది. 


అబ్బుల్లా కాలంలోనే గోల్కొండ పర్యటించిన తావెర్నీర్‌కి గోల్కొండలో 
ఓ వ్యాపారి వద్ద 5 లక్షల విలువ చేసే వజం కనిపించింది. ఆశ్చర్యపోయాడు. 
అంటే దేశం అంత సుసంపన్నంగా ఉండేది. అబ్బుల్లా కుతుబ్‌షా కీర్తిని 
ప్రపంచానికి చాటి చెప్పింది కోహినూర్‌ వజమే! గోల్కొండ ప్రాంతంలో 
వజ్రాన్వేషణ సుల్తాన్‌ కులీ కాలంలో ప్రారంభమైంది. అబ్బుల్లా కాలంలో ఎన్నో 
వజ్రాలు, గనులు కనుక్కోబడ్డాయి. మహమ్మద్‌ సయీద్‌ అనే అధికారి షాజహాన్‌ 
చక్రవర్తికి ఎన్నో అమూల్యమైన వజ్రాల్ని సమర్పించాడు. అబ్బుల్లా కిరీటంలో 
అలంకృతమైంది కోహినూర్‌ వజ్రమే! 


40 హైదరాబాదు చారిత్రక వైభవం 

అబ్బుల్లా బాలుడైనందున హయత్‌బక్షీ బేగం పాలనా వ్యవహారాల్ని 
సమర్థవంతంగా నిర్వహించేది. ఆమె తీర్పులు, న్యాయవిచారణా పద్ధతులు, 
నేర్పు పలువురి ప్రశంసలందుకుంది. యుక్త వయసు వచ్చిన తరువాత అబ్బుల్లా 
పాలనా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి కుతుబ్‌షాహీ పాలనకి గ్రహణం 
పట్టింది. అనుభవం లేని అబ్బుల్లా యుద్ధం చేస్తూ నెలల పాటు రాజ్యానికి 
దూరంగా ఉండడంతో పాలనా యంత్రాంగం మంత్రుల ఆధీనమైంది. వాళ్ళు 
స్వార్ధంతో స్వంత ప్రయోజనాలు చూసుకున్నారు. 

మొగల్‌ సేనలు అహమ్మద్‌నగర్‌పై దండెత్తినప్పుడు అబ్బుల్లా కుతుబ్‌షా 
అహమ్మద్‌నగర్‌కు సహాయం అందించలేదు. దాంతో. మొగల్‌ సేనలు 
అహమ్మద్‌నగర్‌ను ఆక్రమించి గోల్కొండ మీద దృష్టి పెట్టాయి. అబ్బుల్లా 
పరిణామాలను సరిగా ఆకళింపు చేసుకోలేకపోయాడు. యాత్రలు, షికార్‌ 
అంటే ఇష్టపడే అబ్బుల్లా విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. లింగంపల్లిలో 
పెద్ద ఉద్యానవనాన్ని పెంచాడు. దానిని ఇప్పుడు బాగ్‌లింగంపల్లి అంటున్నారు. 
'నబీబాగ్‌” కూడా అబ్బుల్లా కాలంలోనే రూపుదిద్దుకుంది. గోషామహల్‌ని 
కట్టించాడు. అక్కడ ఒక పెద్ద హౌజ్‌ నిర్మించాడు. 


కుతుబ్‌షా హయాంలోనే 1656లో హైదరాబాద్‌పై దాడులు 
జరిగాయి. ఈ దాడి తర్వాత గోల్కొండ తిరిగి వెళ్ళి పోయిన అబ్బుల్లా కుతుబ్‌షా 
నయాఖిలా నిర్మించాడు. కోటకి పటిష్టంగా ఉండే బురుజులు నిర్మించడంతో 
పాటు ఒక కందకం తవ్వించాడు. బెరంగజేబు తుపాకులు, శత్రువులకు గురి 
పెట్టిన ఉత్తర దిశ ఉన్న గోడ నుంచి నయాఖిల్లా కట్టారు. మొగల్‌ 
సంప్రదాయంలో నీటి కాలువతో నయాఖిల్లాలో పెద్ద తోట కూడా ఉందేది. 
అంతే కాక, గోల్కొండ వెలుపల 1668లో హీరా మసీదు కట్టడం 1656లో 
హైదరాబాద్‌ విడిచి గోల్కొండ పారిపోయిన అబ్బుల్లా కుతుబ్‌షా మరెన్నో 
కట్టడాలను మరమ్మత్తు చేశాడని కూడా చెబుతారు. ఇక సమాధుల విషయానికొస్తే 
తన తల్లి హయత్‌ బక్షీ సమాధిని 1667లో కట్టించి అబ్బుల్లా అదే ఏడాది 
అక్కడ ఒక మసీదు కూడా నిర్మించాడు. ఆ తర్వాత 1672లో హయత్‌ బక్షీ 
బేగం సమాధి మాదిరిగానే అబ్బుల్లా సమాధి కూడా నిర్మించారు. 


గోల్కొండ - చార్మినార్‌ శే 

గోల్కొండకోటలోనే కొనసాగడంతో, పాత రాజధానిగా కోల్పోయిన 
వైభవాన్ని గోల్కొండ కొంత మేరకు తిరిగి పొందింది. హయత్‌నగర్‌ మసీదును, 
సత్రాన్ని నిర్మించడంతో పాటు బాద్‌షాహీ ఆషుర్‌ఖానాకు హంగులు చేర్చాడు. 
అబ్బుల్లా తల్లి హయత్‌బక్షీ బేగం పేరిట వెలిసిన హయత్‌నగర్‌ ప్రాంతంలో 
సరాయి, మసీదు కాంప్లెక్స్‌ నిర్మించాడు. ఇతని కాలంలోనే షేక్‌పేట్‌ గ్రామం, 
'షేక్‌పేట్‌ మసీదుతో పాటు ఎన్నో మసీదుల నిర్మాణం జరిగింది. వీటిలో 
రహీంఖా మసీదు, కుల్ఫుంబేగం మసీదు, టోలీమసీదు, మీర్‌జుమ్లూ చెరువు 
ఒడ్డున రెండు మసీదులు, తారామతీ, (ప్రేమమతి మసీదులు ప్రముఖమైనవి. 
అబ్బుల్లా కాలంలోనే ట్రంక్‌రోడ్దు నిర్మితమయ్యాయి.  హైదరాబాద్‌-సూరత్‌ 
రోడ్‌, 'హైదరాబాద్‌-మచిలీపట్టణం రోడ్‌, హైదరాబాద్‌ గండికోట మీదుగా 
మద్రాస్‌ రోడు, విజయవాడ-మద్రాస్‌ రోడ్‌, మచిలీపట్టణం -శ్రీకాకుళంరోడ్‌, 
'హైదరాబాద్‌-రమల్లకోట వజగనుల రోడ్‌ మొదలైన రోడ్లను ఆ కాలంలోనే 
నిర్మించారు. వజ్రాల్ని రాయలసీమ నుంచి గోల్కొండ నుకువన్వీ శుద్ధిచేసి, 
సానపట్టి అమ్మేవారు. ఎగుమతి చేసేవారు. 

అబ్బుల్లా కుతుబ్‌షా చక్కటి కవిత్వాన్ని రాశాడు. కవుల్ని పండిత్తుల్ని 
ఆదరించాడు. సంగీతమంటే అబ్బుల్లాకి అపరిమితమైన (ప్రేమ. ప్రముఖ 
వాగ్గేయకారుడు క్షేత్రయ్య అబ్బుల్లా కాలంలో గోల్కొండకు వచ్చి సంస్థానంలో 
సంగీత విద్వాంసులందర్నీ ఓడించి సుల్తాన్‌ మీద కొన్ని పద్యాల్ని పాడాడు.. 
కవి. సాహితీ పిపాసీ, వీటన్నింటికన్నా భోగలాలసుడు. ఈ కారణంతోనే 
మొగలుల దాడికి లోనై మొగల్‌ చక్రవర్తికి సామంత రాజయ్యాడు. యుద్ధమంటే 
భయపడే అబ్బుల్లా షాజహాన్‌ బెదిరింపుకు భయపడి పోయి సంధి చేసుకున్నాడు. 

అబ్బుల్లా కుతుబ్‌షాకి కుమారులు లేరు. ముగ్గురూ కుమార్తెలే! సయ్యద్‌ 
అహ్మద్‌ మొదటి అల్లుడు. బెరంగజేబు కుమారుడు మహమ్మద్‌ సుల్తాన్‌ రెండో 
అల్లుడు. మహమ్మద్‌ సుల్తాన్‌ తండ్రి కోపానికి బలై చెరసాలలో ఉండటంతో 
1626లో అబ్బుల్లా మరణించిన తర్వాత మూడవ అల్లుడు అబుల్‌హసన్‌ 
అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అబ్బుల్లా 47 సంవత్సరాలు గోల్కొండ రాజ్యాన్ని 
పాలించాడు. - 


త్త౭ హైదరాబాదు చారిత్రక వైభవం 

అబుల్‌ హసన్‌ తండ్రి అబ్బుల్లా కుతుబ్‌షాకి బంధువు. వ్యాపారంలో 
బాగా నష్టపోయి ఏమీ మిగల్బకుండానే చనిపోవడంతో 14 ఏళ్ళ అబుల్‌ 
హసన్‌ సూఫీ మత గురువు షారాజు ఖత్తాల్‌ శిష్యరికాన్ని స్వీకరించి వేదాంతాన్ని 
బాగా వంట పట్టించుకున్నాడు. పెద్దల్లుడు సయ్యద్‌ అహ్మద్‌ సలహా మేరకు 
అబ్బుల్లాకుతుబ్‌షా అబుల్‌ హసన్‌కిచ్చి వివాహం చేశాడు. అనుకోకుండా 
అబుల్‌హసన్‌ అబ్బుల్లా కుతుబ్‌షా అల్లుడయ్యాడు. అబ్బుల్లా కుతుబ్‌షా చిన్నల్లునికి 
రాజకోశాగారపు తాళపు చెవులిచ్చి ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే బాధ్యత 
అప్పగించాడు. 

గర్విష్టయైన సయ్యద్‌ అహ్మద్‌ హఠాత్తుగా మామగారిని బంధించి 
సర్వాధికారాల్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రజల్లో పెద్దల్లుడు సయ్యద్‌ అహ్మద్‌కు 
ఎంత చెడ్డ పేరుందో చిన్నల్లుడు అబుల్‌ హసన్‌కి అంత మంచి పేరుంది. 
సయ్యద్‌ ముజఫర్‌, మూసాఖాన్‌ లాంటి హవల్హారులు అబుల్‌ హసన్‌కి 
అనుకూలంగా ఉన్నారు. అక్కన్న మాదన్నలు కూడా అబుల్‌హసన్‌కు తమ 
పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. దీంతో అల్లుళ్ళిద్దరి మధ్య 
పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి వచ్చింది. 

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అబ్బుల్లా కుతుబ్‌షాని 
చూడడానికి వీల్లేదంటూ అబుల్‌హసన్‌ని అంత:పురం నుంచి బయటకు 
నెట్టించాడు సయ్యద్‌ అహ్మద్‌. సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు 
ప్రారంభించాడు. అతని భార్య మాసాహెబ అంత;:పుర సైన్యానికి ఆధిపత్యం 
వహించి విచ్చుకత్తి ధరించి వీరనారియై నిలిచింది. హబ్నీ టర్కీ ఆడసైనికులు 
ఆమె ఆజ్ఞల కోసం ఎదురుచూస్తూ ఎట్టి పరిస్థితులైనా ఎదుర్మోవడానికి సిద్ధంగా 
ఉన్నారు. ప్రభుత్వ అధికారుల్లో కొందరు సయ్యద్‌ అహ్మద్‌ను వ్యతిరేకిస్తూ పైకి 
మాత్రం అనుకూలంగా ఉన్నట్లు నటించి అబుల్‌ హసన్‌కు విధేయులై పూర్తి 
సహాయ సహకారాల్ని అందిస్తూ ఉందేవారు. 

సయ్యద్‌ ముజఫర్‌ రాజకీయ చతురుడు. చాకచక్యంగా వ్యవహరించి 
రక్తపాతం జరగకుండా అబుల్‌ హసన్‌కు రాజ్యాధికారం కట్టబెట్టడంలో 
తోద్చడ్డాడు. వ్యూహాత్మకంగా ప్రవర్తించి సయ్యద్‌ ముజఫర్‌ అబ్బుల్లా 
మరణించగానే సయ్యద్‌ అహ్మద్‌ను, అతని భార్యను బందీలు చేసి అబుల్‌ 


గోల్కొండ - చార్మినార్‌ శ్రి 


హసన్‌ని గోల్కొండ సుల్తాన్‌గా ప్రకటించాడు. దర్బార్‌ పెద్దలు, సైన్యాధికారులు, 
ప్రముఖులు ముజఫర్‌ ఆజ్ఞలననుసరించి అబుల్‌హసన్‌కు అండగా నిలిచారు. 

“అబుల్‌ హసన్‌ రాజరికాన్ని గుర్తించాం. కావలసిన సహకారాన్ని 
అందించగలం. అయితే ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల్ని మాకు 
చెల్లించాలి. అనే వర్తమానాన్ని మొగల్‌ చక్రవర్తి బెరంగజేబు అబుల్‌హసన్‌కు 
పంపాడు. విధిలేక దానిని ఒప్పుకుంటూ వర్తమానాన్ని పంపాడు అబుల్‌హసన్‌. 


అబుల్‌ హసన్‌ తానీషా కాలంలోనే కొండవీడు దుర్గాన్ని పునర్‌ 
నిర్మించారు. ఇక్కడే తానీషా కొంత కాలం ఉండి తూర్పు తెలంగాణ, కర్నాటక 
ప్రాంతాల్ని అజమాయిషీ చేశాడు. తానీషా నిర్మించిన కొన్ని నిర్మాణా శిథిలాలు 
నేటికీ కొండపల్లిలో కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు మొదటి నుంచీ నౌకా వ్యాపారం 
చేశారు. బందరు ప్రధాన ఓడరేవు. అందుకనే మహమ్మద్‌ కులీ హైదరాబాద్‌ 
నగరాన్ని నిర్మించినప్పుడు ఓ దారి చార్మినార్‌ నుంచి బందర్‌ ఓడరేవు వైపుకు 
వెళ్ళేట్లు ఏర్పాటు చేశాడు. గోల్కొండ ప్రభుత్వానికి ఓడలు నిర్మించే కర్మాగారాలు 
ఉండేవి. గోదావరి తీరంలో ఉన్న నర్సాపురం అతి ప్రసిద్ధమైన పురాతన నౌకా 
నిర్మాణ కేంద్రం. 

ఒకసారి అబుల్‌ హసన్‌ తానీషా మాదన్నతో కలిసి బందర్‌ రేవు 
పట్టణానికి బయల్దేరాడు. దారిలో విశ్రాంతి కోసం ఓ (గ్రామంలో విడిది 
చేశాడు. ఆ గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్న సుల్తాన్‌కి దగ్గరలో ఉన్న 
గుడిలో పాటలు, నృత్యం చేస్తున్న శబ్దాలు వినిపించడంతో, వాటిపట్ల ఆకర్షితుడైన 
చూశాడు. వాళ్ళ నృత్యాన్ని చూసిన సుల్తాన్‌ ముగ్దుడై ఈ నృత్యం చాలా 
బాగున్నది. దీనిని ఇంకా అభివృద్ధి పరచండి అంటూ ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న 
ఆరు కుటుంబాల వారికి కూచిపూడి అగ్రహారాన్ని దానమిచ్చాడు. 

ప్రస్తుతం కూచిపూడి నృత్యం భారతదేశంలోనే కాక ప్రపంచ 
మంతటిలోనూ విశ్వఖ్యాతి చెందింది. కూచిపూడి నృత్య రీతి వైష్ణవ 
సంప్రదాయంలో అభివృద్ధి చెందిన నృత్యనాటిక పద్ధతి. భాగవతంలోని కథలను 
విశేషంగా ఈ నృత్యరీతిలో ప్రదర్శించడం వల్ల నర్తకులకు కూచిపూడి 
భాగవతులు అనే పేరు వచ్చింది. ఈ నృత్యరీతికి ఆధార (గ్రంథాలు భరతుని 
నాట్యశాస్త్రం. నందికేశ్వరుని అభినయ దర్పణం. ఇందలి కదలికలు సరళంగానూ 


త్తేజ్తీ హైదరాబాదు చారిత్రక వైభవం 
విస్సతంగానూ ఉంటాయి. ఈ నృత్యరీతి లలితంగా ఉండటమేకాక ఇందులో 
స్పష్టమైన పదవిన్యాసానికి హస్తము[ద్రలకూ, సాత్వికాభినయానికి ప్రాధాన్యం 
ఉంటుంది. ఇది నాట్య సాంప్రదాయానికి చెందినది. విష్ణు కథలే కాక 
శివతాండవాన్ని ఈ నృత్యరీతిలో ప్రదర్శిస్తారు. అర్ధనారీశ్వర నృత్యం కూచిపూడి 
నృత్య రీతిలో తప్ప మరో నృత్యరీతిలో కానరాదు. 15వ శతాబ్దపు చివరి 
పాదానికి చెందిన సిద్దేంద్రయోగిని ఈ నృత్యరీతికి చెందిన మొట్టమొదటి 
ఆచార్యునిగా గుర్తిస్తున్నారు. కూచిపూడి నృత్యరీతిలో భామాకలాపం, 
గొల్లకలాపం, (ప్రాధాన్యం పొందాయి. స్వాధీనపతిక, సాయిక, శ్రీకృష్ణుని 
అష్టభార్యలలో ఒకరు అయిన సత్యభామ జీవితంతో ముడిపడి నవరసాలతో 
నిండిన గాథా ప్రదర్శన భామా కలాపం. ఒక బ్రాహ్మణుడికి ఒక గొల్లభామకూ 
జరిగిన వేదాంతపరమైన సంభాషణా నృత్యం గొల్లకలాపం. క్రీ.శ. 1678లో 
చిట్టచివరి కుతుబ్‌షా అబుల్‌ హసన్‌ తానాషా 600 ఎకరాల సేద్య యోగ్యమైన 
భూమిగల కూచిపూడి గ్రామాన్ని నృత్యనాటిక ప్రదర్శనలో పాల్గొనే బ్రాహ్మణ 
కుటుంబాల వారికి అగ్రహారంగా దానం చేశాడు. అంతకు పూర్వమే తంజావూరు 
నాయక రాజైన అచ్యుతప్ప నాయకుడు నృత్యనాటకాలను ప్రోత్సహించే నిమిత్తం 
కూచిపూడి నుంచి కొన్ని (బ్రాహ్మణ భాగవతుల కుటుంబాలను ఆహ్వానించి 
తంజావూరుకు చెందిన అచ్యుతపురం అగ్రహారాన్ని దానం చేశాడు. అప్పటి 
అచ్యుతపురమే నేటి మేలట్టూరు. 

1677లో మొగలుల్ని ఎదుర్మోవడానికి శివాజీ - కుతుబ్‌షా మధ్య 
ఓ సంధి కుదిరింది. ఆ సంధి ప్రకారం శివాజీకి సైనిక వ్యయానికి కుతుబ్‌షా 
లక్ష హొన్నులివ్వాలి. శివాజీ తాను గెల్చుకున్న భూభాగాల్లో కొన్ని 
కుతుబ్‌షాకివ్వాలి. ఈ నిబంధన ప్రకారం కుతుబ్‌షా శివాజీకి పైకాన్నిచ్చాడు. 
శివాజీ మాత్రం యుద్దాలలో విజయాలు సాధించినా కుతుబ్‌షాకివ్వాల్సిన 
రాజ్య భాగాలివ్వలేదు. అప్పట్లో శివాజీ బీజాపూర్‌తో కూడా ఇలాగే ప్రవర్తించాడు. 
మాదన్న సలహా మేరకు మొగల్‌లను ఎదుర్కోవడానికి బీజాపూర్‌కి సైనిక 
సహాయాన్ని తానీషా అందించాడు. 


శివాజీకి సహకరించినందుకు, బవీజాపూర్‌కి సైనిక సహాయం 
చేసినందుకు పరిహారంగా కోటి రూపాయలు, పదివేల అశ్వాలను ఇవ్వాలంటూ 


గోల్కొండ ఆ చార్మినార్‌ శీర్‌ 


మొగల్‌ సేనాని దిలేరా ఖాన్‌ కుతుబ్‌షాకి కబురు చేశాడు. ఐదు లక్షలు 
మాత్రమే నష్టపరిహారంగా చెల్లించగలనని కుతుబ్‌షా జవాబిచ్చాడు. దాంతో 
దిలేర్‌ఖాన్‌ గోల్కొండపై దండెత్తి వచ్చాడు. 

ఈ యుద్ధంలో మొగల్‌లు తీవ్రంగా నష్టపోయారు. ఇబ్బందుల్ని 
ఎదుర్శొన్నారు. తానీషా బీజాపూర్‌ సుల్తాన్‌కు సహకరించి మొగల్‌ సైనికులపై 
విజయం సాధించాడు. కుతుబ్‌షా రాయబారి బీజాపూర్‌లో ఉండి అన్ని 
కార్యకలాపాలపై అజమాయిషీ చెలాయించేట్లు, విదేశీ వ్యవహారాలు రెండు 
రాజ్యాలకీ అనుకూలంగా ఉండేట్లు బీజాపూర్‌ సుల్తాన్‌ - మొగల్‌ చక్రవర్తితో 
సంధి చేసుకొని రాజ్యంలో ప్రశాంత వాతావరణం కల్పించేటట్లు, బీజాపూర్‌ 
సుల్తాన్‌కి గోల్కొండ సుల్తాన్‌ ఆరు లక్షల రూపాయలు ఇందుకు ఇస్తున్నట్లు, 
ఈ సొమ్మును బీజాపూర్‌ సుల్తాన్‌ తన రాజ్యంలో ఉన్న ఆస్టన్‌ సిపాయీలకు 
జీతాలు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. 

1680లో శివాజీ చనిపోయిన తరవాత అతని కుమారుడు శంభాజీ 
బురహన్‌పై దండయాత్ర సాగించి ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించాడు. దీంతో 
దక్కన్‌లో శాంతిభద్రతలు కాపాడడానికి బెరంగజేబు సిద్ధమైయ్యాడు. మరాఠాలను 
ఎదిరించడానికి సహకరించమని గోల్కొండ, బీజాపూర్‌ సుల్తాన్‌లను కోరాడు. 
అయితే వీళ్ళిద్దరూ బెరంగజేబుకు సహకరించకుండా శంభాజీకి డబ్బు సహాయం 
చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న బెరంగజేబు 1685లో బీజాపూర్‌, 
గోల్కొండ ముట్టడికి సైన్యాన్ని పంపాడు. 

మొగల్‌తో ఎప్పటికైనా గొడవ తప్పదని ముందే [గ్రహించిన తానీషా 
కొండపల్లి కోటను బాగుచేయించాడు. బ్రిటీష్‌ వాళ్ళ దగ్గర నుంచి 
తుపాకీమందు, సీసం సేకరించాడు. కర్నాటక పాలనను పటిష్టం చేశాడు. 
అక్కన్న ఆంతరంగిక వ్యవహారాల్ని మాదన్న విదేశీ వ్యవహారాల్ని చురుగ్గా 
చూసుకునేవారు. మొగల్‌ సైన్యం దండెత్తి వస్తున్నా తానీషా భయపడలేదు. 
మాల్కేడ్‌ దగ్గర హోరాహోరీగా జరిగిన యుద్ధంలో భీకరంగా పోరాడినా 
కుతుబ్‌షా సైన్యాలు శత్రుధాటికి నిలబడలేకపోయాయి. వెనక్కి తిరిగి 
రాజధాని దారి పట్టాయి. మొగల్‌ సైన్యాలు యుద్ధభేరుల్ని మోగిస్తూ కుతుబ్‌షా 
సైన్యాన్ని తరుముతూ గగన్‌పహాడ్‌ వరకు వచ్చాయి. 


46 హైదరాబాదు చారిత్రక వైభవం 


తానీషా గోల్కొండ కోటలో తలదాచుకున్నాడు. హైదరాబాద్‌ నగరంలో 
మొగల్‌ సైన్యాలు దోపిడీలు ప్రారంభించాయి. పట్టణ రక్షణ పూర్తిగా దెబ్బతింది. 
చాలా మంది ప్రజలు పట్టణాన్ని వీడి చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళడం 
(ప్రారంభించారు. కొంత మంది తమ వస్తువుల్ని ఆస్తుల్ని హైదరాబాద్‌లోనే 
విడిచి గోల్కొండ వైపు పరిగెత్తారు. అల్లర్లు నగరమంతటా వ్యాపించాయి. వీరే 
దిక్కులేక తానీషా తాను ఎలాంటి షరతులకైనా తల వంచుతానని రాకుమారుడు 
మొఆజ్జ్ఞంకు కబురు పంపిస్తాడు. బకాయి చెల్లించడంతో పాటు సంవత్సరానికి 
రెండు లక్షల పహొన్నుల కప్పాన్ని కడతానని, మాల్మేడ్‌, సేడం మండలాల్ని 
మొగల్‌లకు అప్పగిస్తానని తానీషా ఒప్పుకోవడంతో మొగల్‌ చక్రవర్తి సంధికి 
అంగీకరిస్తాడు. మొఆజ్జం కొన్నాళ్ళు హైదరాబాద్‌లో ఉండి రావలసినవన్నీ 
రాబట్టుకొని కోహీర్‌ వెళ్ళాడు. ఆ తరువాత షోలాపూర్‌ చేరాడు. 


1686లో బీజాపూర్‌ మొగల్‌ల వశమైంది. తానీషా విరోధులు 
గోల్కొండను ముట్టడించడానికి చక్రవర్తిని ప్రోత్సహించారు. తానీషా అంటే 
చక్రవర్తికి సదభిప్రాయం లేదు. మొగల్‌ సేనలు గోల్కొండ దుర్గాన్ని ముట్టడించి 
శత్రువర్గంపై 1900 కాగడాలు విసిరారు. నాలుగు వేల యుద్ధవీరులు 
యుద్ధరంగంలోకి దూకారు. 106 ఫిరంగులు ఉపయోగించారు. 5809 
మణుగుల తుపాకిమందు, 1644 గుండ్లు, కందకాల్ని పూడ్చడానికి ౩ లక్షల 
75 వేల ఇసుక, మట్టి నింపిన సంచులు సమకూర్చుకున్నారు. 

ఇరు వర్దాల మధ్య భీకర యుద్ధం జరిగింది: గోల్కొండ బురుజుపై 
నిలిచి కుతుబ్‌షా సైనికులు ఫిరంగులు పేల్చుతూ అగ్ని వర్షం కురిపించారు. 
డిశంబర్‌ చివరి వారంలో ప్రారంభమైన ఈ యుద్దం అయిదు నెలల పాటు 
నడిచింది. ఫిరోజ్‌జంగ్‌ నేతృత్వంలో కొందరు మొగల్‌ సైనికులు పగ్గాలు వేసి 
కోటనెక్కడానికి ప్రయత్నించారు. ఇంతలో ఓ కుక్క హఠాత్తుగా మొరగడంతో 
తానీషా సైనికులు మేల్కొన్నారు. మొగల్‌ సైనికుల ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. 

శివాజీ కుమారుడు శంభాజీ గోల్కొండకు సహాయం చెయ్యాలనే 
ఉద్దేశంతో మొగల్‌ రాజ్యాంలోని పంటల్ని నాశనం చేశాడు. ఆహారపదార్థాలు 
గోల్కొండ కోట దగ్గర వేచివున్న సైన్యానికి అందకుండా చేశాడు. జూన్‌ నెల 


గోల్కొండ - చార్మినార్‌ త్త 


కాబట్టి వర్షాలు ప్రారంభమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. 
గోల్కొండ కోట దగ్గర ముట్టడికి ఎదురు చూస్తున్న సైన్యానికి ఆహారపదార్థాల 
కరువు ఏర్పడింది. గుడారాలు కుప్పకూలాయి. ఇదే మంచి అవకాశం అని 
భావించిన గోల్కొండ సైన్యం వీళ్ళని చుట్టుముట్టింది. వందలాది సైనికులు 
ఇరువైపులా చనిపోయారు. 

అబుల్‌ హసన్‌ తానీషా చక్రవర్తిని క్షమాపణ కోరాడు. ఖిల్లా మీ 
స్వాధీనమైన తరవాత మీరెవరికో అప్పగిస్తారు. ఇతరులకు స్వాధీన పరచడానికి 
బదులు నాకే పాలనా బాధ్యతలు అప్పగించండి. యుద్ధనష్టపరిహారం కింద కోటి 
రూపాయలు సమర్పించుకుంటానని ఇరువైపులా వేలాది మంది ముస్లిం సైనికులు 
చనిపోతున్నారు. ఇప్పటికీ ఎంతో నష్టపోయాం అంటూ విజ్ఞప్తి చేశాడు. 

బెరంగజేబు వినిపించుకోలేదు. సేనానుల్ని పిలిచి “తానీషాని బంధించి 
తెండి వీలుకాకపోతే అతని శిరస్సునైనా పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. గోల్కొండ 
కోట గోడ రంధ్రాలలో తుపాకి మందు కూర్చి పేల్చారు. గోడలోని రాళ్ళు లేచి 
ముందున్న మొగల్‌ సైనికుల్ని కొట్టుకోసాగాయి. ఇలా రాళ్ళు తగలడం వల్ల 1100 
మంది మొగల్‌ సైనికులు మరణించారు. మరి కొందరి కంఠాలు, కాళ్ళూ, చేతులూ 
తెగాయి. కోట బయటి నుంచి యుద్ధం చేస్తుంటే కుతుబ్‌షాహీల ఫిరంగుల దాడికి 
తట్టుకోలేక మొగల్‌ సైనికులు కుతుబ్‌షాహీ టూంబ్స్‌ వెనుక దాగి కోట మీద దాడి 
జరిపారు. అలా చేస్తే గోల్కొండ వాసులకు టూంబ్స్‌ ముఖ్యం కాబట్టి తమ మీద 
తిరుగుదాడి చేయరని వారి వ్యూహం. 

కుతుబ్‌షా సైన్యం రజాక్‌లారీ సారథ్యంలో ముందుకు దూకి మొగల్‌ 
సైనికులు ఆక్రమించుకున్న కందకాల్ని తిరిగి ఆక్రమంచుకోసాగింది. బెరంగజేబు 
స్వయంగా యుధ్ధం జరుగుతున్న చోటకి వచ్చి మొగల్‌ సైనికుల్ని 
ఉత్సాహపరిచాడు. యుద్ధం తీవ్రతరమైంది. మొగల్‌ సైనికులు హైదరాబాద్‌లోనే 
విచ్చలవిడిగా తిరిగారు కాని గోల్కొండ కోటలోకి అడుగు పెట్టలేకపోయారు. 
ఎన్నో నెలలు అలా అవకాశం కోసం ఎదురుచూస్తూ గడిపారు. 

అబ్బుల్లాఖాన్‌ మొగల్‌తో కుమ్మక్కై అర్ధరాత్రి సమయంలో గోల్కొండకోట 
తలుపు ఫతేదర్వాజా తెరిచాడు. మొగల్‌ సైన్యం లోపలికి దూసుకొచ్చింది. ఆ 
సమయంలో తానీషా గానం వింటున్నాడు. విషయం తెలిసి రాజోచిత వస్త్రధారణ 


48 హైదరాబాదు చారిత్రక వైభవం 

చేసి దర్బారుకు వచ్చాడు. మొగల్‌ సేనాని అతనిని బంధించడానికి వస్తే 
తానీషా భోజనం వడ్డించమని పనివాళ్ళకు చెప్పాడు. వాళ్ళు ఆ ఏర్పాట్లు 
చేశారు. ఈ సమయంలో భోజనానికి ఆహ్వానమా? అని ఆశ్చర్యపోతున్న 
వాళ్ళతో అన్నీ దైవేచ్చ ప్రకారమే జరుగుతాయి. భగవంతుడు రాజుగా చెయ్యగలడు. 
భిక్షువుగా మార్చగలడు. పద్నాలుగు సంవత్సరాలు ఫకీరుగా జీవితం గడిపాను. 
తర్వాత రాజయ్యాను. తిరిగి ఫకీరు నవుతున్నాను. ఇప్పుడీ రాజ్యం చక్రవర్తి 
పరమవుతోంది. అంతే అన్నాడు తానీషా! తానీషాను దౌలతాబాద్‌ చెరలో 
ఉంచారు. పద్నాలుగు సంవత్సరాలు జైలులో ఉన్న తానీషా చెడిపోయిన 
ధాన్యంతో పెట్టిన ఆహారం తినక ఉపవాసదీక్షలో ఉండి మరణించాడు. 
ఖులదాబాదులో ఇతని సమాధి ఉంది. 


(క్రీ.శ. 1687లో గోల్కొండ కోట మొగల్‌ల వశవ్హాంది. 
ఘాజియొద్దీన్‌ఖాన్‌, ఫిరోజ్‌జంగ్‌ ప్రధానపాత్ర వహించి బెరంగజేబుకి ఎంతో 
సహాయంగా నిలిచారు. గోల్కొండ విజయం తర్వాత బెరంగజేబు హైదరాబాద్‌లో 
రెండు నెలలుండి రక్షణకన్ని ఏర్పాట్లు చేశాడు. రూహుల్లాఖాన్‌ని తాత్మాలిక 
గవర్నర్‌గా నియమించి సయ్యద్‌ బహద్దూర్‌ దిల్‌ఖాన్‌ని సుబేదారుగా 
నియమించాడు. కుతుబ్‌షాహీల తరవాత 37 సంవత్సరాల పాటు మొగల్‌ 
ప్రత్యక్షపాలనలో దక్కన్‌ ఉంది. 

జెరంగజేబు మరణం తరవాత మొగల్‌లకు ఢిల్లీ మీద పట్టు తగ్గింది. 
దక్కన్‌లో సుబేదారులు ఎంతో మంది తయారయ్యారు. మరోవైపు పెంచ, 
డచ్‌, బ్రిటీష్‌వాళ్ళు నెమ్మది నెమ్మదిగా దక్కన్‌లోకి చొచ్చుకువచ్చారు. ఎవరికి 
వాళ్ళే తామిక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్నారు. 18వ శతాబ్దంలో 
(ఫెంచ్‌ సైన్యాధికారి బుస్సీ చార్మినార్‌ను తన ప్రధాన కార్యాలయంగా 
ఉపయోగించుకున్నాడట. చార్మినార్‌ నలువైపులా నగర ప్రజలకు సమయాన్ని 
తెలిపే గడియారాలను 1889లు అమర్చారు. 
వజ్రాల గని - గోల్కొండ 

కుతుబ్‌షాహీల కాలం నుంచే గోల్కొండ రాజ్యం వజ్రాలకు ప్రసిద్ధి. 
ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలు ఇక్కడి మార్కెట్‌లో ఉండేవట. 
ముత్యాలు, వజ్రాలు, రత్నాలను రాసులుగా పోసి విక్రయించెవారని పలువురు 
విదేశీ టూరిస్టులు రాశారు. విక్షోరియా రాణి తన కిరీటంలో ధరించిన 





గోల్కొండ - చార్మినార్‌ శ్ర 


ఖదీదైన వజ్రం కోహినూర్‌ గోల్కొండలోనే లభించింది. గార్నెట్‌, అమెథిస్ట్‌, 
తోపాజ్స్‌ అగతే వంటి అనేక వజ్రాలు గోల్కొండ నుంచి ఎగుమతి చేసినట్లు 
చరిత్రకారులు పేర్కొంటారు. నాణ్యమైన వజ్రాల కోసం దేశ విదేశాల నుంచి 
వర్తక వ్యాపారులు ఇక్కడకు వచ్చేవారట. సుల్తాన్‌ అబుల్లా కుతుబ్‌షా కాలం 
1656లో కృష్ణానదీ ప్రాంతం కొల్లూరు సమీపంలోని గనుల్లో కోహినూర్‌ 
లభించగా సానపట్టకుండానే మీర్‌జుమ్లూ (ప్రధాని) మొఘల్‌రాజు షాజహాన్‌కు 
ప్రదానం చేశాడట. అప్పట్లో దీని బరువు 787 క్యారెట్లు. ఆ తర్వాత బెరంగజేబు 
| ఖజానాలో ఉండేది. మహ్మ్నద్‌షా కాలంలో 1789లో నాదిర్‌షా దీన్ని ఇరాన్‌ 
తీసుకెళ్ళాడు. 1812లో రంజిత్‌ సింగ్‌ చేతికి ఈ వజం చిక్కింది. ఆయన 
మరణానంతరం 1839లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుని 1849లో 
క్వీన్‌ విక్టోరియాకు ప్రదానం చేశారు. 

బ్యూసాన్సీ డైమండ్‌ సైతం గోల్కొండ చరిత్రను చాటుతోంది. ప్రపంచ 
డైమండ్‌ వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తున్న 34.98 క్యారెట్ల డబుల్‌ రోజ్‌ కట్‌ 
దైమండ్‌ అనేక రాజుల చేతుల్లోంచి మారుతూ ఇప్పుడు జెనీవా చేరుకుంది. 
2012 మే 15న జెనీవాలో బహిరంగ వేలంలో విక్రయించేందుకు సన్నాహాలు 
చేస్తూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ దైమండ్‌ను ప్రదర్శించారు. క్రీ.శ. 
1604లో ఫ్రెంచ్‌ రాజు హెన్రీ-4 బ్యూసాన్సీ డైమండ్‌ను సుమారు 75 వేల 
(లివర్స్‌)కు కొనుగోలు చేసి తన భార్య మేరీ డీ మెడిసీకి కానుకగా 
బహూకరించాడు. ఆమె దాన్ని తన రాజముద్రిక కిరీటంలో ధరించారు. 
కాలక్రమంలో ఇంగ్లాండ్‌ రాజు కింగ్‌ జేమ్స్‌-1 వద్దకు చేరింది. ఆ తర్వాత 
జరిగిన రాజకీయ పరిణామాలు, మార్పుల కారణంగా సుమారు నాలుగు 
వందల చరిత్రగల విలువైన బ్యూ సాన్సీ డైమండ్‌ (ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ 
రాజకుటుంబాల ద్వారా (ప్రష్యా హౌజ్‌ ఆఫ్‌ ఆరెంజ్‌కు చేరుకుంది. 
రాజకుటుంబాల్లోని మహిళలకు పెళ్లిళ్ల సందర్భంలో ఈ డైమండ్‌ కానుకగా 
అందిస్తూ రాచరిక ప్రత్యేకతను ప్రదర్శించేవారు. 





కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌ జాహీలు 


16వ శతాబ్దంలో తొలి కట్టడంతో రూపుదిచ్చుకున్న హైదరాబాద్‌ అప్పటి 
నుంచి ఇప్పటి వరకు అనేక ప్రత్యేకతలతో విస్తరిస్తూనే ఉంది. మతానికి, 
పాలనకు, సంస్కృతికి, అభిరుచికి ప్రతీకగా నగరంలో పలు భవనాలు అద్భుత 
నిర్మాణ కౌశలంతో హుందాగా వెలిశాయి. వాస్తు సాంకేతిక పరిజ్ఞానంతో, 
ఆశ్చర్యం కలిగించే ప్రతిభా ప్రావిణ్యాన్ని కనబరిచి కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌ 
జాహీలు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. విశాలమైన ప్రాంగణంలో 
సువిశాలమైన గదులు, వాటిపై కప్పు, అలంకరణలు, బురుజులు, శిఖరాలు, 
అద్దాలు, అల్లిబిల్లి నగిషీలు, సున్నితమైన చెక్కడంతో పువ్వులతో నిండిన చిన్న 
పెద్ద ఆర్బీలతో అద్భుతమైన నైపుణ్యాన్ని ఆయా నిర్మాణాల్లో గమనించవచ్చు. 
నాటి నుంచి నేటి వరకు ఐశ్వర్యానికి, హుందాతనానికి, కొత్త సౌకర్యాలు, 
అభిరుచులకు విలువకట్టలేని మూగసాక్ష్యాలుగా మిగిలిన కట్టడాలు, చరిత్ర 
పుటల్లో దాగిన ఆసఫ్‌జాహీల ఆర్మిటెక్చర్‌ను తడిమి చూసే ప్రయత్నం చేద్దాం. 

కుతుబ్‌షాహీ పాలనలో ఇరాన్‌తో సంబంధ బాంధవ్యాలు, ఆ తరవాత 
మొగల్‌ సంస్కృతి ముద్రతో నగరంలోని నిర్మాణాలు, భవనాలపై మొగల్‌, 
ఇరానీ వాస్తు సంస్కృతి ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. అనంతరం రెసిడెన్ని 
రాకతో కొత్త నాగరకత సంబంధాలు పాలకులకు, ఉన్నతాదాయవర్గాలకు 
ఆకర్షించాయి. ఈ కారణంగా యూరోపియన్‌ నిర్మాణ పద్దతులు, అలంకరణలు 
నగర నిర్మాణాల్లో చోటుచేసుకున్నాయి. 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు ర్‌1 


పెద్దపెద్ద గుమ్మటాలు, కమాన్‌లతో పాటు పెద్ద పెద్ద భవనాలు, 
విశాలమైన ప్రవేశద్వారాలు, పొడువైన స్థంభాలు, అర్ధగోళాకారంతో పైకప్పులు, 
గ్రానైట్‌ గోపురాలు, ఒంపులు తిరిగిన గవాక్షాలు, ఇస్లామిక్‌ వాస్తుశైలిలో 
కనిపిస్తాయి. 

క్రీ.పూ. 3వ శతాబ్దంలో దక్కన్‌... అశోక చక్రవర్తి సామ్రాజ్యంలో 
భాగంగా ఉందేది. ఆ తరవాత శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు ఈ 
(ప్రాంతాన్ని పరిపాలించారు. చాళుక్య సామ్రాజ్యం క్షీణించడంతో వారి 
సామంతులైన కాకతీయులు స్వాతంత్రం పొంది వరంగల్‌ రాజధానిగా ఒక 
విశాల సామ్రాజ్యం స్థాపించారు. కాకతీయుల కాలంలోనే గోల్కొండ మీద 
మొదటి మట్టికోట నిర్మాణం జరిగింది. 

క్రీ.శ. 1321లో ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ సైన్యం వరంగల్‌ను 
జయించింది. క్రీ.శ. 1847వ సంవత్సరంలో అల్లావుద్దీన్‌ హసన్‌ గంగూ 
దండయాత్రతో మూడున్నర శతాబ్దాల కాకతీయుల సామ్రాజ్యం పూర్తిగా 
పతనమైంది. గుల్బర్గా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని బహమనీ రాజ్యాన్ని 
స్థాపించాడు అల్లావుద్దీన్‌ హసన్‌ గంగూ. బహమనీ సుల్తానులు దక్కన్‌ మీద 
ఆధిపత్యం కోసం దక్షిణాన విజయనగర రాయలతోనూ, ఉత్తరాన ముసునూరి 
నాయకులతోనూ పోరాడి హైదరాబాద్‌ ప్రాంతాన్ని సొంతం చేసుకున్నారు. 
(క్రీ.శ. 1463లో సుల్తాన్‌ మహమ్మద్‌షా బహమన్‌ తెలంగాణాలో 
తిరుగుబాటును అణచడానికి కులీ కుతుబ్‌ ఉల్‌ ముల్కును సుబేదారుగా 
నియమించాడు. 

1500 సంవత్సరం వచ్చేసరికి బహమనీ రాజ్యం చీలిపోయి ఐదు స్వతంత్ర 
ముస్లిం రాజ్యాలు ఏర్పద్దాయి. 1. అహ్మద్‌నగర్‌, 2. బీజాపూర్‌, 3. బీరారు, 
4. బీదరు, 5. గోల్కొండ. 

12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దంలో హైదరాబాద్‌ నగర నిర్మాణం 
వరకు దశను గోల్కొండ దశ అంటారు. 


వరంగల్‌ రాజులు మూసీనది ఒడ్డున ఉత్తర భాగంలో మట్టితో నిర్మించిన 
చిన్న కోటను బహమనీ రాజులు 1364లో ఆక్రమించుకున్నారు. తుగ్లక్‌ 
ప్రతినిధులుగా దక్షిణ భారతదేశంలో రాజ్యమేలిన బహమనీ. సుల్తాన్‌లు, 


త్‌2ై హైదరాబాదు చారిత్రక వైభవం 
గోల్కొండను ఆక్రమించుకున్న దరిమిలా కోట అభివృద్దికి సుల్తాన్‌ కులీని తమ 
ప్రతినిధిగా పంపారు. కులీ గోల్కొండను సుస్థిరపరిచి, విస్తరించి తెలంగాణాను 
పరిపాలించాడు. బహమనీ సల్తనత్‌లో ఏర్పడిన అంతర్గత విభేదాల వల్ల కులీ 
1518లో స్వతంత్రం ప్రకటించి సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా పేరుతో సింహాసనం 
అధిష్టించాడు. కుతుబ్‌షాహీల ఆధీనంలో గోల్కొండ ప్రఖ్యాతిగాంచింది. 
మట్టికోటగా నిర్మితమై, పతనమై మళ్లీ రాజవైభోగాన్ని సంతరించుకున్న 
గోల్కొండకోట అభివృద్ధికి సుల్తాన్‌ కులీ ప్రముఖ పాత్ర పోషించారు. భూతలం 
నుంచి 400అడుగులు పైకి లేచిన బాలా హిస్సార్‌ కోటలోని అంతర్భాగం. ఆ 
వెలుపల మూడు మైళ్ళ చుట్టుకొలతలో ఉన్న పెద్ద గోడకు ఎనిమిది భారీ 
ప్రవేశద్వారాలు, 87 బురుజులు ఉన్నాయి. 


గోడల మధ్య ఉన్న నగరం కనక అక్కడకు వచ్చి నివసించే జనాభా 
పెరిగిపోయింది. పర్షియా ఇతర దేశాలతో వర్తక వ్యాపార సంబంధాలు 
పెరగడంతో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వలసలు వచ్చారు. ఇబ్రహీం 
కాలంలోనే రాజధానిని విస్తరించాలని నిర్ణయించారు. మచిలీపట్నం, శ్రీకాకుళం 
ప్రధాన రేపుపట్టణాలుగా, ఎగుమతి, దిగుమతి వ్యాపార కేంద్రంగా ఉన్నాయి. 
కాబట్టి మూసీకి దక్షిణాన మచిలీపట్నం దారిలో పురానాఫుల్‌కి సమీపంలో 
నూతన భవనాలు నిర్మించడానికి నిర్ణయం జరిగింది. 

1591లో మొహరం తరవాత ముసీకి దక్షిణాన పురానాపూల్‌ బ్రిడ్జి 
పక్కన మహమ్మద్‌ కులీ భాగ్యనగరానికి శంకుస్థాపన చేశారు. చార్మినార్‌ 
కేంద్ర బిందువుగా కొత్త నగర నిర్మాణం జరిగింది. మసీదులు, దేవాలయాలు, 
బజార్లు, మార్కెట్లు, ముత్యాల దుకాణాలు, రాజభవనాలు, ఇళ్లు, పార్కులు, 
వీధులు అన్నీ కూడా సమున్నతమైన నిర్మాణ కౌశల్యాన్ని ప్రతిబింబిస్తూ తమ 
(ప్రత్యేకతను చాటుకున్నాయి. 

కుతుబ్‌షాహీల నగర నిర్మాణ కౌశలం, వాస్తు శిల్పుల ప్రతిభా పాటవం 
నేటికీ కనువిందుగా కనిపిస్తోంది. దక్మన్‌ శిల్చకళకొక ప్రత్యేకత ఉన్నది. కుతుబ్‌షాహీ 
వంశీయుల కళాభిరుచి, ధైర్యసైర్యం, సమర్ధతను దక్కన్‌ ప్రజలు నేటికిని 
స్మరించుకుంటున్నారు. 


గోల్కొండ పట్టణాన్ని రాజధానిగా చేసుకున్న కుతుబ్‌షాహీలు 
1518-1687 వరకు తెలంగాణాతో పాటు తీరాంధ్రప్రాంతాన్ని పాలించారు. 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు ర్‌ి 
హిందువులకు ఉన్నత పదవులు ఇచ్చి పరమత సహనం పాటించారు. సంస్కృతిని 
పరిరక్షించడమే కాదు కవులు కళాకారులను ప్రోత్సహించి కీర్తి ప్రతిష్టలు గడించారు. 

గోల్కొండ సామ్రాజ్య స్థాపకుడైన సుల్తాన్‌ కులీ కుతుబ్‌ ఉలుముల్కు 
టర్మిస్టాన్‌ నివాసి. ఖరాకునిల్‌ వంశీయుడు. ఖరాకునిల్‌ వంశీయులు టర్మీతో 
పాటు ఇరాన్‌ పశ్చిమ భూభాగాన్ని ఆక్రమించి విశాల నామ్రాజ్యాన్ని 
స్థాపించారు. అరెవీర భయంకరుడైన తైమూరును ఎదిరించి ఓడించిన ఘనత 
ఖరాకునిల్‌ వంశీయులదే. ప్రపంచవిఖ్యాత వీరుడు మంగోలియా జాతికి 
చెందిన ఛంగీజ్‌ ఖాన్‌ను ఎదుర్శొనే ఘనత కూడా ఖరాకునిల్‌ వంశీయులకే 
దక్కింది. 


సుల్తాన్‌ కులీ ఉల్‌ కుతుబ్‌ ముల్కు _ 1518 - 1543 


జమ్నద్‌ కుతుబ్నా 1543 - 1550 
సుభాన్‌ కులీ 1550 (ఏడు నెలలు) 
ఇబ్రహీం కులీ 1550 - 1580 
మహమ్మద్‌ కులీ కుతుబ్నా 1580 - 1612 
సుల్తాన్‌ మహమ్మద్‌ కుతుబ్నా 1612 - 1626 
అబ్బుల్లా కుతుబ్నా 1626 - 1672 
అబుల్‌ హసన్‌ తానీషా 1672 - 1687 


మొగల్‌ చక్రవర్తి జెరంగజేబు 1687లో గోల్కొండను జయించి 
కుతుబ్‌షాహీల పాలనకు చరమగీతం పాడాడు. దౌలతాబాద్‌ కోటలో అబుల్‌ 
హసన్‌ తానేషాను బంధించాడు. 1696లో తానీషా బందీగానే చనిపోయాడు. 
1687 నుంచి 37 ఏళ్ళ పాటు గోల్కొండ రాజ్యంలో మొగల్‌ ప్రత్యక్ష పాలన 
కొనసాగింది. కుతుబ్‌షాహీల మీద మొగలాయీల ముట్టడిలో ఘాజియోద్దీన్‌ఖాన్‌ 
ఫిరోజ్‌జంగ్‌ ప్రధానపాత్ర వహించి బెరంగజేబు కోసం ప్రాణాలకు తెగించి 
పనిచేశాడు. ఈయన కుమారుడే మొదటి ఆసఫ్‌జా నిజాముల్ముల్కు ఖ(ముద్దీన్‌! 

నిజాముల్ముల్కు (మీర్‌ ఖ(ముద్దీన్‌ ఖాన్‌) ఆసఫ్‌జా వంశ స్థాపకుడు. 
ఖ(ముద్దీన్‌ పూర్వీకులు టర్కీ నుంచి వచ్చారు. ఖ(ముద్దీన్‌ తాత ఆవిద్‌ఖాన్‌ 
షాజహాన్‌ దర్చార్‌లో పనిచేస్తూ చక్రవర్తికి అతి సన్నిహితంగా ఉండేవాడు. ఆ 
తరవాత జెరంగజేబుకు అంగరక్షకుడిగా అనేక యుద్దాల్లో పాల్గొని విజయాలు 


ర్‌డ్ష హైదరాబాదు చారిత్రక వైభవం 


సాధించాడు. బెరంగజేబు రాజ్య పీఠం అలంకరించిన తరవాత చక్రవర్తి 
ఆంతరంగికుల్లో ఒకడిగా ఆబిద్‌ఖాన్‌ కీర్తించ బడ్డాడు. గోల్కొండ కోట ముట్టడి 
సందర్భంగా కుతుబ్‌ షాహీలతో జరిగిన యుద్ధంలో 1687లో ఆవిద్‌ఖాన్‌ 
చనిపోయాడు. హిమాయత్‌సాగర్‌ వద్ద ఆయన్ని ఖననం చేశారు. 


ఆబిద్‌ఖాన్‌ కుమారుడు మీర్‌ షహబుద్దీన్‌ ఖాన్‌ను బెరంగజేబు చేరదీశాడు. 
సైన్యంలో మంచి హోదా ఇచ్చాడు. యుద్దాల్లో శౌర్యం చూపి శత్రుసైనికుల్ని 
చెండాడాడు. ఫెరోజ్‌జంగ్‌ బిరుదుతో చక్రవర్తి సత్కరించాడు. 1671లో 
'ఫెరోజ్‌జంగ్‌కు మీర్‌ఖముద్దీన్‌ జన్మించాడు. ఖ(ముద్దీన్‌ విద్య కోసం బెరంగజేబు 
ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. 1690లో ఖ(మ్రుద్దీన్‌కు ఐదు వేల సైన్యానికి అధిపతి 
చేసి చిన్‌ఖిలిచ్‌ఖాన్‌ బిరుదుతో సత్మరించాడు. ఆ తరవాత కర్నాటక ప్రాంత 
పాలకునిగా చేశాడు. ప్రజాసౌకర్యాలతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచి 
బెరంగజేబుకు మరింత దగ్గరయ్యాడు మీర్‌ ఖ(ముద్దీన్‌. 1707లో బెరంగజేబు 
చనిపోయాడు. షాఆలం చక్రవర్తి అయ్యాడు. ఫరోజ్‌జంగ్‌ను మాల్వా, 
గుజరాత్‌కు సుబేదారుడిగా నియమించాడు. ఖ(ముద్దీన్‌ను అయోధ్య 
సుబేదారునిగా, లక్నో ఫౌజ్‌దారుడిగా చక్కని పాలనతో చక్రవర్తి అనుగ్రహానికి 
తండ్రి కొడుకులు పాత్రుడయ్యారు. 1701లో ఫెరోజ్‌జంగ్‌ చనిపోయాడు. 
ఢిల్లీలో ఆజ్మీర్‌ ద్వారం వద్ద సమాధి చేశారు. 

షాఆలం తరువాత ఢిల్లీ సింహాసనాన్ని ఫరుకుషయర్‌ అధిష్టించాడు. 
ఖ(ముద్దీన్‌ శక్తిసామర్థ్యాలు, పరిపాలనాదక్షతను గమనించిన ఫరకుషయర్‌ 
ఫతేజంగ్‌ నిజాముల్ముల్కు బిరుదునిచ్చి దక్కన్‌ సుబేదారుడిగా నియమించాడు. 
దక్కన్‌ను సమర్థవంతంగా పాలించాడు నిజాముల్ముల్కు 

ఢిల్లీలో రాజకీయమార్పుల తరవాత మహమ్మద్‌షా ఢిల్లీ చక్రవర్తి 
అయ్యాడు. ఖమ్రుద్దీన్‌ను ఢిల్లీ వచ్చి ప్రధాని పదవి చేపట్టమంటాడు. దక్కన్‌ 
పరిస్థితుల దృష్ట్యా తాను సుబేదారునిగానే ఉంటానని ఆ ప్రతిపాదనను 
తిరస్కరిస్తాడు. దక్కన్‌ సుబేదారుడిగా, ఢిల్లీ సామంతునిగా గొప్ప సైన్యాన్ని 
సమకూర్చుకుని 1724లో స్వతంత్రపాలన ఏర్పరుచుకున్నాడు. బెరంగాబాద్‌నే 
రాజధానిగా కొనసాగించారు. 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు క్‌5్‌ 


"హైదరాబాద్‌ నగరం చుట్టూ 183 ద్వారాలతో గోడలు నిర్మించి నగరాన్ని 
వాల్‌డ్‌ సిటీగా మార్చారు. (చాదర్‌ఘాట్‌, ఢిల్లీ, అప్టల్‌, చంపా, చార్‌ మహల్‌, 
పురానాపూల్‌, అలియాబాద్‌, గౌలీపుర, ఘాన్సీ, మీర్‌జామ్లా, యాకుత్‌పురా, 
డబీర్‌పురా, ఫతేదర్వాజా) ఆరు మైళ్ళ పొడవున్న ఈ గోడలో నాలుగు 
ఖిడికీలు ఉన్నాయి. 

1725 నుంచి 1798 వరకు ఆసఫ్‌జాహీ కాలంలో తొలిదశ... 


మార్పు దశ - 1725 నుంచి 1763 వరకు హైదరాబాద్‌ నుంచి 
బెరంగాబాద్‌కు రాజధాని మారే కాలం. 


రెండవది వేగదశ 1763 నుంచి 1798 మధ్య కాలంలో హైదరాబాద్‌ 
అభివృద్ధి త్వరితగతిన జరిగింది. 


మార్పు దశలో హైదరాబాద్‌ ఆర్థికంగా చాలా సంక్షోభం ఎదుర్కొంది. 
ఎందుకంటే జెరంగాబాద్‌కి అనేక మంది ధనికులైన భూస్వాములు వలస 
వెళ్ళడంతో సౌభాగ్యకరమైన కార్యకలాపాలన్నీ అక్కడే జరిగాయి. 


నాదీర్‌షా 1738లో దండయాత్ర చేసి ఢిల్లీని వశపరచుకున్నప్పుడు 
నిజాముల్ముల్కు ఢిల్లీ వెళ్ళి నాదీర్‌షాతో రాయబారం చేసి నాదీర్‌షా వెనక్కి 
మరలి వెళ్ళేలా చేసి ఢిల్లీ పరిస్థితుల్ని చక్కదిద్దాడు. 1740లో ఢిల్లీ నుంచి తిరిగి 
వచ్చిన నిజామ్‌ ఉల్‌ ముల్ముకు కొడుకు నాసర్‌జంగ్‌ షాక్‌ ఇచ్చాడు. తండ్రి 
లేని సమయంలో తిరుగుబాటుచేసి అధికారుల్ని కూడగట్టుకొని దక్కన్‌ 
సుబేదారునిగా ప్రకటించుకున్నాడు. 


నిజామ్‌ ఉల్‌ ముల్కుతన సన్నిపాతులతో కుమారుని ఎదుర్శొని బంధించి 
శిక్షగా కారాగారంలో పెట్టాడు. మరో పక్క మహారా్షుల దాడుల్ని తిప్పి కొట్టి 
చక్కని పాలన అందించాడు. పుత్రవాత్సల్యంతో నాసర్‌ జంగ్‌ను మన్నించి 
జైలు నుంచి విడుదల చేశాడు. క్రీ.శ. 1743లో నిజామ్‌ ఉల్‌ ముల్కు 
తిరుచునాపల్లిని జయించి మహమత్‌జంగ్‌ అనే తన అనుచరుద్ని ఆ ప్రాంతం 
పాలించడానికి వజీరుగా నియమించాడు. దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర 
పూర్తి చేసుకొని క్రీ.శ. 1744లో జెరంగబాద్‌ చేరుకున్నాడు. తెలంగాణలోని 
బాలకొండ పాలకుడు స్వతంత్రుడిగా ప్రకటించుకోవడంతో నిజామ్‌ ఉల్‌ ముల్కు 
సైన్యాన్ని తీసుకెళ్ళి బాలకొండకోటను ముట్టడించి జయించాడు. 


56 హైదరాబాదు చారిత్రక వైభవం 

ఐరోపా వర్తక సంఘాల వారు వ్యాపారార్థం భారతదేశానికి వచ్చి 
తీరప్రాంతమందు స్వదేశీరాజుల అనుమతి పొందారు. (ప్రెంచి, డచ్చి, బ్రిటీషు 
దేశీయులు వర్తక సంఘాలను ఏర్పరచుకొని కోటలను కూడా నిర్మించుకున్నారు. 
ఆయుధాలు, సైన్యాన్ని సమకూర్చుకొని భారత రాజకీయాలందు ప్రధానపాత్ర 
పోషించడానికి పోటీ పడ్డారు. నిజామ్‌ ఉల్‌ ముల్క్‌ విశాల దక్షిణాపథాన్ని 
పాలిస్తూ తన రాజ్యభాగాలను ఆక్రమించుకోకుండా ఫ్రెంచి, డచ్చి, బ్రిటిషు 
వర్తక సంఘాలవారితో స్నేహపూర్వకంగా ఉందేవాడు. 

ఢిల్లీ సుల్తానులు బలహీనులుకావడంతో అక్కడి రాజకీయ అనిశ్చిత 
పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల కవులు, పండితులు దక్కన్‌కు వలస 
వచ్చి నిజామ్‌ ఉల్‌ ముల్క్‌ ఆస్థానమలంకరించారు. అరబీ, ఫారసీ, ఉర్జూ 
భాషా కవి పండితులతో నిజామ్‌ ఉల్‌ ముల్క్‌ దర్బారు వైభవోపేతంగా ఓ 
వెలుగు వెలిగింది. 


క్రీ.శ. 1747లో ఆస్టన్‌ రాజ్యసింహాసనం అధిష్టించిన అహ్మద్‌షా అబ్దాలీ 
భారీ సైన్యంతో ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకోవదానికి ప్రయత్నాలు 
(ప్రారంభించాడు. ఢిల్లీ చక్రవర్తికి ఈ విషయం తెలిసింది. యుద్దాన్ని 
ఎదుర్కోవడానికి నిజామ్‌ ఉల్‌ ముల్క్‌ సైన్యంతో. ఢిల్లీ బయలుదేరాడు. 
మార్గమధ్యంలో నిజామ్‌ ఉల్‌ ముల్క్‌1748లో బురహాన్‌ పూర్‌ వద్ద 79వ ఏట 
చనిపోయాడు. ఆసఫ్‌రూ మరణంతో బ్రిటీష్‌, (ఫఫెంచ్‌ వర్గాల మధ్య అధికార 
పోరాటం వల్ల కూడా రాజకీయ అనిశ్చితి ఏర్పడి హైదరాబాద్‌ అభివృద్ధి 
కుంటుపడింది. 

ఫ్రెంచ్‌, డచ్చి, బ్రిటీష్‌ దేశీయులు వ్యాపారం కోసం వచ్చి స్థానిక 
రాజుల అనువుతితో కోటలు నిర్మించుకున్నారు. ఆయుదాలు 
సమకూర్చుకున్నారు. సైన్యం ఏర్పరుచుకొని స్థానిక రాజకీయాల్లో ప్రధాన పాత్ర 
పోషించారు. వీరిలో వీరికి పోటీ ఉండేది. 

నిజాముల్ముల్కు ఐదుగురు కుమారులలో ఘాజీవుద్దీన్‌ పెద్దవాడు. ఇతను 
తండ్రి ప్రతినిధిగా ఢిల్లీలో మొగల్‌ ఆస్థానంలో ఉండేవాడు. రెండవ కుమారుడైన 
నాసిర్‌జంగ్‌కు దక్క్మనుకు నాయకత్వం వహించడానికి ఆమోదించి మొగల్‌ 
చక్రవర్తి నిజాం ఉద్‌దౌలా అనే బిరుదునిచ్చాడు. కానీ ఈతని వారసత్వపు 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు ర్‌7 
హక్కును ఆక్షేపిస్తూ స్వయాన మేనల్లుడైన ముజఫర్‌జంగ్‌ తానే న్యాయంగా 
సుబేదారి పదవికి వారసుడని ప్రకటించాడు. . 

నాసిర్‌జంగ్‌ గొప్ప సైన్యాన్ని వెంట తీసుకుని 1750లో ముజఫర్‌జంగ్‌ 
మీద దండెత్తాడు. ఈయనకు సహాయంగా ఆంగ్లేయులు సైనిక దళాన్ని పంపారు. 
ముజఫర్‌జంగ్‌ (ఫెంచి వారినాశ్రయించాడు. ఈ యుద్ధంలో నాసిర్‌జంగ్‌ 
విజయాన్ని సాధించి ముజఫర్‌జంగ్‌ని లొంగదీసుకున్నాడు. 

నాసర్‌జంగ్‌ దక్కన్‌ సుబేదారుడిగా పదవి చేపట్టాడు. అతని సోదరులు 
అధికారం కోసం పోటీ పడలేదు. కాని మేనల్లుడు ముజఫర్‌జంగ్‌ సుబేదారు 
పదవికోసం తిరుగుబాటు చేశాడు. కర్నాటక, కర్నూలు నవాబుల అండతో 
రెచ్చిపోయాడు. (ఫైెంచ్‌వారు కూడా అతనికి అండగా ఉండటంతో ముజఫర్‌జంగ్‌ 
ఎత్తులు వ్యూహాలు ఫలించాయి. 

మరో వైపు బ్రిటీష్‌వారు నాసర్‌జంగ్‌ను ప్రమాదం ఉందని హెచ్చరించినా 
అతను పట్టించుకోలేదు. చివరకు ఫ్రెంచ్‌ వారి కుట్రలో చిక్కుకున్న నాసర్‌జంగ్‌ను 
కర్నూలు నవాబు వధించాడు. 


నాసిర్‌ జంగ్‌ హత్య జరగగానే అతని సోదరులు రాజా రామచంద్రుని 
దగ్గరకు వెళ్ళి రక్షణ పొందారు. ఫ్రెంచ్‌ గవర్నరు డూప్లే ఆధ్వర్యంలో పాండిచ్చేరిలో 
అతివైభవంగా ముజఫర్‌జంగ్‌కు దక్కను సుబేదారి పదవికి పట్టాభిషేకం 
జరిగింది. (ఫ్రెంచ్‌ వారు ముజఫర్‌ జంగ్‌ను దక్కన్‌ సుబేదారుడిగా ప్రకటించారు. 
ముజఫర్‌జంగ్‌ నిజాముల్ముల్ము మనుమడు. ముజఫర్‌జంగ్‌ వల్ల తమకేమీ 
ప్రమాదం లేదని [గ్రహించిన నాసిర్‌జంగ్‌ సోదరులు రామచంద్రుని దగ్గర 
నుంచి వచ్చి ముజఫర్‌జంగ్‌తో కలిసిపోయారు. 

(ఫ్రెంచ్‌ గవర్నర్‌ డూప్లే కోరికపై కృష్ణానది దక్షిణ భూభాగాన్ని (ఫెంచి 
వారికి ధారాదత్తం చేశాడు ముజఫర్‌జంగ్‌. పాండిచేరి పరిసరాల్లోని భూభాగాన్నే 
కాకుండా తంజావూరు రాష్ట్రంలోని కరైకల్‌ రేవు పట్టణాన్ని కూడా ధారాదత్తం 
చేశాడు. తన దర్చార్‌లో బుస్సీ నాయకత్వంలోని ఒక (ఫెంచి దళాన్ని 
పెట్టుకున్నాడు. ముజవఫర్‌జంగ్‌ అండతో (ఫెంచివాళ్ళు దక్షిణాపథంలో 
పాతుకుపోవడం కడప, కర్నూలు నవాబులకు చిరాకును పెంచింది. 


ర్‌రి హైదరాబాదు చారిత్రక వైభవం 
మరోవైపు (ఫైెంచ్‌వారు లాభపడడం చూసి బ్రిటీష్‌వారు తమ పథకాలు 
పారనందుకు అసూయపడ్డారు. కర్నూల్‌ నవాబు హిమ్మత్‌ఖాన్‌ను బ్రిటీష్‌ వారు 
రెచ్చగొట్టారు. నాసర్‌జంగ్‌ను అంతమొందించిన మీకు ఏమీ దక్కలేదు. (ఫెంచ్‌ 
వారు మాత్రం విశాల భూభాగాన్ని పొందారంటూ పగపెంచారు. 1951 
ఫిబ్రవరిలో ముజఫర్‌జంగ్‌ తన దక్కను సూబాకు రాజధాని అయిన 
బెరంగాబాదు వెళ్తున్నప్పుడు వెంటవున్న ఘూను సర్జారులు రాయచోటికి సమీపాన 
ఉన్న దామలచెర్వు వద్ద ఉన్న కనుమలలో ముజఫర్‌జంగ్‌ అధిష్టించి ఉన్న 
ఏనుగును హఠాత్తుగా చుట్టుముట్టి బాణాల వర్షం కురిపించారు. హిమ్మత్‌ 
బహదూర్‌ఖాన్‌ అనే పఠాను వేసిన బాణం దెబ్బతో ముజఫర్‌జంగ్‌ మరణించాడు. 
ముజఫర్‌జంగ్‌పై కోపం పెంచుకున్న హిమ్మత్‌ఖాన్‌ ముజఫర్‌జంగ్‌ను చంపి 
పగ చల్లార్చుకున్నాడు. అయితే అప్పుడు మరో ఏనుగుమీద వస్తున్న నాసిర్‌జంగ్‌ 
రెండో తమ్ముడు నిజాం అలీఖాన్‌ మెరుపులా విజ్బృంభించి ముజఫర్‌జంగ్‌ను 
చంపిన పఠాను తలను తన ఈటెకు గుచ్చి ఎత్తి చూపించాడు. పఠానులు 
పారిపోయారు. 


ముజఫర్‌జంగ్‌ కుమారుడు పసివాడు. అందుకని సుబేదారి పదవి 
ముజఫర్‌జంగ్‌ హంతకుణ్ణి హతమార్చిన తననె వరిస్తుందని భావించాడు 
నిజాం అలీఖాన్‌. కానీ బుస్సీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం సమయస్ఫూర్తితో 
నిజాముల్ముల్కు తనయుడు సలాబత్‌జంగ్‌ను దక్కన్‌ సుబేదారుడిగా 
ప్రకటించారు. తన పదవికి ఎలాంటి ముప్పు రాకుండా ముందుజాగ్రత్తగా 
తమ్ములందరినీ బందీలుగా చేశాడు సలాబత్‌జంగ్‌. అదే ప్రయాణంలో 
హైదరాబాద్‌లో ఆగి గోల్కొండ ఖిల్లాలోని ఖజానా నుంచి ధనాన్ని తీసుకుని 
అప్పటి దక్కన్‌ రాజధానైన బెరంగబాదు చేరుకున్నాడు. అయితే సలాబత్‌జంగ్‌ 
నిజామవ్వటానికి పీష్వా ఒప్పుకోలేదు. 

ఘాజీవుద్దీన్‌ మహారాష్ట సైన్య రక్షణ కింద ఢిల్లీ నుంచి బయల్టేరాడు. 
సహజ రాజనీతి చాతుర్యం గల బుస్సీ మహారా(్రులకు లంచమిచ్చి, 
పీమ్వాబాజీరావుతో సలాబత్‌జంగ్‌కి మధ్య రాజీ కుదిర్హాడు. ఇంతలో ఘాజీవుద్దీన్‌ 
విషప్రయోగంతో మరణించాడు. సలాబత్‌జంగ్‌కు నిజాం పదవి స్థిరమయింది. 

'ఫ్రెంచ్‌వారి ఎత్తుగడలకు బ్రిటీష్‌వారు నివ్వెరపోయారు. అసమర్భుడైన 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు ర్‌9 


సలాబత్‌జంగ్‌కు అధికారం కట్టబెట్టి (ఫెంచ్‌వారు అనేక కానుకలు పొందారు. 
కృష్ణానది దక్షిణ భాగానికి తోడు కొండవీడు, నిజాంపట్నం, నరసాపురంతో 
పాటు, ప్రసిద్ధమైన ఓడరేవు మభిలీపట్నంపై ఆధిపత్యం సంపాదించారు. 
(ఫ్రెంచ్‌ సైనికుల జీతాల్ని కూడా సలాబత్‌జంగ్‌తోనే ఇప్పించుకున్నారు. ఫ్రెంచి 
సైనికుల్ని పోషించడం సలాబత్‌జంగ్‌కు భారంగా మారడంతో సైనిక వ్యయం 
కింద ఉత్తర సర్కారు జిల్లాలను బుస్సీ పొందాడు. దీంతో సలాబత్‌జంగ్‌ ఆర్థిక 
స్థితి మరింత దిగజారింది. 

సలాబత్‌ జంగ్‌ 1750లో చౌహమల్లా ప్యాలెస్‌ కట్టించాడు. ఇది 
టెహ్రాన్‌లోని పర్షియా రాజప్రసాదాన్ని పోలిఉంది. బుస్సీ నిజాం నివాసస్థానమైన 
చౌహమల్లాప్యాలెస్‌లో స్థావరం ఏర్పరుచుకున్నాడు. 

1756కి ముందే యూరప్‌లో సప్తవర్ష్న సంగ్రామం మొదలైంది. దానిని 
ఆసరాగా చేసుకుని సర్మారు ప్రాంతాలలో ఉన్న బ్రిటీష్‌ వాళ్ళ కర్మాగారాల్ని 
బుస్సీ స్వాధీన పరచుకున్నాడు. 1758లో అప్పటి (ఫ్రెంచ్‌ గవర్నర్‌ లాసీ, 
బుస్సీని పుదుచ్చేరికి పిలిపించాడు. 

అదే సంవత్సరం అక్టోబర్‌ నెలలో కర్నల్‌ పోర్ట్‌ బెంగాల్‌ నుంచి 
విశాఖపట్నం వచ్చి రాజమహేంద్రవరానికి సమీపంలో ఉన్న కొండూరి వద్ద 
జరిగిన యుద్ధంలో (పెంచ్‌ వారిని ఓడిన్తాడు. ఆ మరుసటి సంవత్సరం పోర్ట్‌ 
మచిలీపట్టణాన్ని కూడా స్వాధీన పరచుకుని సలాబత్‌జంగ్‌తో సంధి 
చేసుకున్నాడు. ఆ సంధి మూలంగా సలాబత్‌జంగ్‌ గుంటూరు తప్ప తక్కిన 
సర్మారులన్నీ బ్రిటీషవాళ్ళకిచ్చేస్తాడు. 1765లో ఢిల్లీ పాదుషా షాఆలమీ, క్లయివ్‌తో 
చేసుకున్న ఒడంబడికలో ఉత్తర సర్మారులను ్రిటీష్‌వాళ్ళకు స్థిరపరిచాడు. 

మహారాఘలతో యుద్ధం వచ్చే ప్రమాదం ఏర్పడడంతో దర్చారులోని 
సేనానులు, సర్జారుల ఒత్తిడిపై సలాబత్‌జంగ్‌ విడుదల చేస్తాడు. సలాబత్‌జంగ్‌ 
తన సోదరుల్ని విడిపించి యుద్ధ తంత్రాలలో ఆరితేరిన నిజాం ఆలీ ఖాన్‌ను 
వీరారు సుబేదారుగా నియమించాడు. అప్పటి వరకు జైలులో బందీగా ఉన్న 
నిజామలీఖాన్‌ను తమ్ముడిపై వున్న ప్రేమతో నిజాముద్దాలా బిరుదునిస్తారు. 

(శ్రెంచి సేనాని బుస్సీ మహారాష్రులతో చేతులు కలిపి కుట్ర 
పన్నుతున్నాడని తెలుసుకున్న సలాబత్‌జంగ్‌ బ్రిటీష్‌ వారితో సంధి 


60 హైదరాబాదు చారిత్రక వైభవం 


కుదుర్చుకుంటాడు. మహారాష్రులతో జరిగిన యుధ్ధంలో ఓడిపోయిన 
సలాబత్‌జంగ్‌ బీజాపూర్‌, దౌలతాబాద్‌లను కోల్పోతాడు. యుద్దం నుంచి 
బెరంగాబాద్‌ తిరిగి వచ్చిన వెంటనే నిజామలీఖాన్‌ సలాబత్‌ జంగ్‌ను 
బీదర్‌కోటలో బంధించి తాను రాజ్యాధికారం చేపడతాడు. 1763లో 
సలాబత్‌జంగ్‌ బందీగానే చనిపోతాడు. 


నిజాం అలీ ఖాన్‌ 


నిజాం అలీ ఖాన్‌ (ఫెంచ్‌ వారి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా నేర్పుగా 
ఆసప్‌రూ రాజ్యాన్ని కాపాడాడు. ఆంగ్లేయుల సహాయాన్ని కోరి వారితో 
సఖ్యత ఏర్పరచుకున్నాడు. 1766లో బ్రిటీష్‌ వాళ్ళతో ఒడంబడిక చేసుకున్నాడు. 
దీని ప్రకారం నిజాం కోరినప్పుడు సహకరించడానికి బ్రిటీష్‌ సైన్యం ఎల్లప్పుడూ 
సిద్ధంగా ఉంచాలి. సైన్యం నిజాంకి అక్కరలేని సంవత్సరంలో సంవత్సరానికి 
తొమ్మిది లక్షల కప్పం చెల్లించాలి. 1768లో జరిగిన మరో సంధితో ఈ కప్పం 
ఏడు లక్షలకు తగ్గింది. గుంటూరు సర్మారును నిజాం సోదరుడు బసాలత్‌జంగ్‌ 
అనుభవించసాగాడు. గుంటూరు జిల్లాలో (ఫ్రెంచి వాళ్ళని పోగు చేస్తున్నాడని 
బసాలత్‌ నుండి గుంటూరును మదరాసు ప్రభుత్వం వశపరచుకోవడం నిజాంకు 
కోపాన్ని తెప్పించింది. గుంటూరుపై పెత్తనం చేస్తున్న ఫైెంచ్‌వారిని తొలగించి 
ఆంగ్లేయులు అధికారం కైవశం చేసుకున్నారు. బ్రిటీష్‌ వారి ఈ చర్య 
నిజామాలీఖాన్‌కు కోపం తెప్పించింది. (ఫెంచి వారిని చేరదీసి ఆంగ్లేయుల 
పథకాల్ని నీరుగార్పాడు. 

ఉత్తర సర్మారుపై ఆంగ్లేయుల ఆధిపత్యం ఉంది. దాన్ని వ్యతిరేకించి 
ఆటంకాలు కలిగించాడు నిజాం అలీ ఖాన్‌. ఆంగ్లేయులు సంధి చేసుకొని 
రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్‌ ప్రాంతాలపై ఆధిపత్యం కోసం నిజామాలీకు 
ఐదు లక్షల (ద్రవ్యం చెల్లించారు. వేరే దిక్కు లేక ఆంగ్లేయులు నిజాంకు 
ఇవ్వాల్సిన ద్రవ్యాన్ని ఇస్తూ సఖ్యంగా ఉన్నారు. 1782లో బసాలత్‌ మరణించినా 
1788 వరకు నిజాం గుంటూరును ఆంగ్లేయులకు అప్పగించలేదు. ఆ తర్వాత 
దానిని ఇచ్చివేశాడు. 

మైసూరుపై దండెత్తిన ఆంగ్లేయులకు నిజాం సైన్య సహకారం 
అందించాడు. అందుకు అతనితో బ్రిటీష్‌వారు కడప, బళ్ళారి ప్రాంతాలతో 
పాటు అనేక కానుకలు ఇచ్చారు. 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 61 

మహారా్ష్రులు ఆసఫ్‌ జా రాజ్యంలో అక్రమంగా పన్ను వసూళ్ళకు 
పాల్పడటంతో ఇరు రాజ్యాల మధ్య యుద్ధం అనివార్యమైంది. నిజాం బ్రిటీష్‌ 
వారిని సైన్య సహాయం కోరాడు. బ్రిటీష్‌ అధికారి జాన్‌షోర్‌ ఒప్పుకోలేదు. 
నిజాం సైన్యం 1795లో ఖండాలా వద్ద మహారా్షులతో జరిగిన యుద్ధంలో 
ఓడిపోయి తపతీ నదీ పరీవాహక ప్రాంతం, దౌలతాబాద్‌ దుర్గంతో పాటు 
మూడు కోట్ల ధనం కోల్పోయారు. ఈ యుద్ధం తరవాత నిజాం ఆంగ్లేయులతో 
అమీతుమీకి దిగాడు. ఫ్రెంచ్‌ సైనికుల్ని చేరదీసి వారి ఖర్చుల కోసం మెదక్‌ 
మండలాన్ని ఇచ్చాడు. ఫ్రెంచ్‌ సైన్యాధికారి రేమండ్‌ పేర ముసారంబాగ్‌ 
వెలిసింది. ఆస్మాన్‌బాగ్‌ సమీపంలో 1798లో ఇతని సమాధి నిర్మించారు. 
ఫ్రెంచ్‌ సైనికులు నిజాం కొలువులో ఉన్న కాలంలో యుద్ధ అవసరాల కోసం 
ఫిరంగులు నిర్మించిన స్థలమే గన్‌ ఫౌండ్రీ. 

1798లో వెల్లస్లీ ఇండియాకు గవర్నరు జనరల్‌గా వచ్చినప్పుడు బ్రిటీష్‌ 
వారు నిజాంతో సంధి చేసుకొని రెసిడెంటు జేమ్సు పేట్రిక్‌ను రాయబారిగా 
పంపారు. ఇతను ముఖ్యమైన మూడు సహాయ సైనిక సమాఖ్యలను ఏర్పాటు 
చేశాడు. రేమండ్‌ ఏర్పాటు చేసిన (ఫెంచ్‌ దళాలను తొలగించి నిజాం బ్రిటీష్‌ 
సైనిక దళం ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. బిటీష్‌ రెసిడెంట్‌ కార్యాలయం, 
నివాసానికి మూసీ ఒద్దున రెసిడెన్సీ అనే ప్రాంతాన్ని నిర్మించారు. సంధి 
ప్రకారం ఫ్రెంచ్‌ సైనికుల్ని తొలగించారు. భేదాభిప్రాయాలు తొలిగాయి. 
బిటీష్‌వారి సంపూర్ణ సహకారం నిజాంకు లభించింది. 

బ్రిటీష్‌ సైన్యాన్ని పోషించడానికి కావలసిన వ్యయాన్ని భరించడానికి 
నిజాం 1796లోనూ, 1799లోనూ మైసూరు రాజ్యం నుండి తనకు వశమైన 
ప్రదేశాలనన్నింటినీ బ్రిటీష్‌వాళ్ళకు అప్పగించాల్సి వచ్చింది. ఈ సంధి కారణాన 
నిజాం కొంత రాజ్యాన్ని ప్రతిష్టను, అధికారాన్ని కోల్పోయాడు. ఈ విధంగా 
నిజామాంధ్ర, బ్రిటీషాంధ్రమని తెలుగుదేశం రెండు ముక్కలైంది. 

నిజామలీఖాన్‌ హైదరాబాద్‌కు రాజధానిని మార్చాక దశ తిరిగింది. 
ధనికులు, పెద్ద మనుషులు, 'రాజవంశస్థులు కూడా హైదరాబాద్‌కి బదిలీ 
అయ్యారు. వాణిజ్యం, ఆదాయం, నిర్మాణం అన్నీ పెరిగాయి. వాణిజ్య 


వ్యాపారాలు విలసిల్లాయి. బేగంబజార్‌, కార్వాన్‌ ప్రాంతాలు అభివృద్ధి 


62 హైదరాబాదు చారిత్రక వైభవం 


అయ్యాయి. పురానీ హవేలీ రాజప్రసాదాన్ని నిజామలీ కట్టించాడు. దీనిలోనే 
ఐదవ, ఆరవ, ఏడవ నిజాంలు పుట్టారు. 

“మోతిమహల్‌” నిర్మాణం నిజామలీఖాన్‌ కళా ప్రియత్వానికి నిదర్శనం. 
గుల్నన్‌ మహల్‌, పంచ్‌ మహల్‌, మహబత్‌ మహల్‌, ఖిల్వత్‌ ముబారక్‌, 
రోషన్‌బంగ్లా, చార్‌బంగ్లాతో పాటు పలు షాదీఖానా భవనాల్ని నిర్మించాడు. 
ఆయన భార్యలో ఒకరైన భక్షి బేగం పేరుతో బేగంపేట్‌ నిర్మాణం చేశాడు. 
మరో భార్య తహినియత్‌ బేగం పేరు మీద సికింద్రాబాద్‌లో తహినియత్‌నగర్‌ 
అనే గ్రామాన్ని నిర్మింపజేశాడు. ఈ (గ్రామ నిర్మాణాన్ని పర్యవేక్షించిన శిల్పిపేర 
తహినియత్‌ బేగం చనిపోగానే ఆ గ్రామం పేరు లాలాగూడగా మారింది. 

1798లో జరిగిన అతి కీలకమైన రెండు ఘటనల వల్ల హైదరాబాద్‌ 
భవితవ్యం మారిపోయింది. రాజకీయ, సామాజిక రంగాల్లో మార్పులతో 
పాటు వాస్తు శిల్చంలో, భవన నిర్మాణంలో పట్టణ ప్రాంతాల స్వరూపంలో 
అనేక మార్పులు వచ్చాయి. దీంతో ఆసఫ్‌ జాహీ కాలంలో తొలి దశకి తెరపడి 
నిజాం బ్రిటిష్‌ రెసిడెంట్ల హయాం, సికింద్రాబాద్‌ దశ ప్రారంభమైంది. 
1798లో జరిగిన రెండు అతి కీలకమైన రాజకీయ పరిణామాలు 


1" నిజామ్‌కి, ఈస్ట్‌ ఇండియా కంపెనీకి మద్య కుదిరిన అనుబంధ 
ఒప్పందంతో సికింద్రాబాద్‌ ఏర్పడి హైదరాబాద్‌ అభివృద్ధిలో కొత్త 
పోకడలు వచ్చాయి. 

2. _ మూసీఒడ్డున ఉత్తరదిశలో రెసిడెన్సీ నిర్మాణానికి నిజాం అనుమతి 
ఇవ్వడం. 
బ్రిటీష్‌ రెసిడెన్సి చుట్టూ అనేక దుకాణాలు, రెసిడెన్సీ సిబ్బంది నివాసాలు 

వచ్చాయి. అనేక మంది వ్యాపారులు, బ్యాంకర్లు చాదర్‌ఘాట్‌ ప్రాంతం వచ్చి 

చేరారు. వీరొక పక్క ఉండగా, యూరోపియన్లు, యురేనియన్లు రెసిడెన్సీ 
సమీపంలో ఉండదలచి నిర్మించిన ప్రాంతాలు, హైదరాబాద్‌ సాంస్కృతిక 

వాస్తు శిల్పాభివృద్ధిలో అతి ముఖ్యమైనవి. , 
రెసిడెన్సీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆయుధాగారమైన గన్‌ఫౌండ్రీ 

చుట్టూ ఫ్రెంచి దేశస్తులు నిర్మించుకున్న ఇళ్ళు, వాస్తు శిల్చ స్వరూపానికి 


లట 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 698 


విలక్షణత తెచ్చి పెట్టాయి. యూరోపియన్‌ శైలిలో ఇళ్ళు, కైస్తవ చర్చీలు, 
కాన్వెంట్‌ పాఠశాలలు అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నాయి. 
అప్టల్‌గంజ్‌ బ్రిడ్జ్‌ నిజాం ప్రాసాదాలకు, బ్రిటిష్‌ రెసిడెన్సీకి మధ్య రాకపోకలకు 
వీలు కల్పించింది. 1798లో కుదిరిన అనుబంధ ఒప్పందం ప్రకారం బ్రిటీష్‌ 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి దళాలకు నిజాం రాష్టంలో శాశ్వత ఆవాసం 
కల్పించి ఆర్థికపరమైన రాయితీలు కూడా ఇచ్చింది. 


సికింద్రాబాద్‌ పెరుగుదల 1798 నుంచి 1835 వరకు ఒక మాదిరిగా, 
1836 నుంచి 1874 వరకు మరో విధంగా జరిగింది. 


మొదటి దశలో తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిన ఈ ప్రాంతంలో 
సైనికుల బ్యారక్స్‌, అధికారుల ఇళ్ళు, స్థానికులు ఉందే జనరల్‌ బజార్‌ ఇందులో 
భాగాలు. 

1836 నుంచి సికింద్రాబాద్‌ హైదరాబాద్‌ దిశగా విస్తరించడం 
ప్రారంభమైంది. బ్రిటిష్‌ కంటోన్మెంట్‌ కావడంతో సికింద్రాబాద్‌ అభివృద్ధి, 
సంస్కృతి హైదరాబాద్‌ కంటే చాలా భిన్నంగా జరిగాయి. సెయింట్‌ జాన్స్‌ 
చర్చి, సెయింట్‌ మేరి కాథెడ్రాల్‌ ప్రముఖ కట్టడాలు. స్థానికుల ఆవాసంలో 
హిందూ మహంకాళి ఆలయం కేంద్ర బిందువు. 1874 నుంచి భవన 
నిర్మాణ కార్యకలాపాలను బట్టి హైదరాబాద్‌ వాస్తు శిల్చ చరిత్రను రైల్వే 
దశగా అభివర్ణించవచ్చు. నాంపల్లిలోని హైదరాబాద్‌ స్టేషన్‌ భవనం 
మహమ్మదన్‌శైలిలో నిర్మించింది. 

బ్రిటీష్‌ రెసిడెంట్‌ జేమ్స్‌ మీరాలం బంధువర్గంలోని ఖైరున్నీసాబేగంను 
వివాహం చేసుకున్నాడు. ఆమె నివాసమే రంగ్‌ిమహల్‌. సుల్తాన్‌ బజారు 
సమీపంలో క్రీ.శ. 1779లో రెసిడెంటు నివాసభవనం నిర్మించారు. రెసిడెంటు 
జేమ్స్‌ పేట్రిక్‌కు హష్మత్‌గంజ్‌ బిరుదు కలదు. అతని పేరు మీదే హష్మత్‌గంజ్‌ 
నిర్మాణం అయింది. 

నిజామలీఖాన్‌ రాణులలో జేబున్నీసా, బక్షిబేగం, తెహనతున్నీసాబేగంలు 
ముఖ్యులు. తెహనతున్నీసాకు జన్మించిన సికందర్‌ రూ 1803లో ఆసఫ్‌రూ 
సింహాసనాన్ని అధిష్టించాడు. 


64 హైదరాబాదు చారిత్రక వైభవం 
సింకిందర్‌ రూ 

1803లో బ్రిటీష్‌ వారికి మహారాష్ట్రల మధ్య యుద్ధం జరిగింది. 
సికిందర్‌రూ బ్రిటీష్‌ వారికి సైనిక సహాయం అందించాడు. బ్రిటీష్‌ వాళ్ళు 
గెలిచారు. మహారాష్ట్రల నుంచి ఆక్రమించిన పశ్చిమ మండలం, గోదావరి 
పరివాహక ప్రాంతాల విశాల భూభాగాన్ని ఆంగ్లేయులు నిజారికు ఇచ్చారు. 

సింకిందర్‌ రూ 1806లో బ్రిటిష్‌ సైన్యం కోసం తన పేరు మీద 
సికింద్రాబాద్‌ను ఒక సైనిక స్థావరంగా తీర్చిదిద్దాడు. దాంతో హైదరాబాద్‌పై 
పాశ్చాత్యప్రభావం పడటం మొదలైంది. పాత హైదరాబాద్‌ నగరం మూసీ 
దక్షిణానికే పరిమితమైంది. నదికి ఉత్తరాన నెలకొన్న కొత్త నగరం 
సికింద్రాబాద్‌లోని ఆంగ్లో ఇండియన్‌ స్థావరాల వరకు వ్యాపించింది. 

తన పాలన కాలంలో ఆర్థిక సంక్షోభంతో సికిందర్‌ రూ అష్టకష్టాలు 
పడ్డాడు. ఆంగ్రేయుల జోక్యంతో పరిపాలనా, పన్ను వసూళ్ళు వంటి సంస్కరణలు 
తీసుకువచ్చాడు. 

మంత్రి మీర్‌ ఆలం మరణానంతరం నిజాం నవాబు ఎంత వ్యతిరేకిస్తున్నా 
బ్రిటీష్‌ వాళ్ళు తమ ఇష్టానుసారం చందూలాల్‌ను ప్రధానిగా నియమించారు. 
ఈలోగా నిజాం సైన్యాలలో బ్రిటీష్‌ వారి అయిష్టత పెరుగుతూ పోయి ఇంగ్లీష్‌ 
అధికారులకు వ్యతిరేకంగా బహిరంగంగా తిరగబడే స్థితి వచ్చింది. అప్పుడు 
ఇంగ్లీష్‌ వాళ్ళు నిజాం సైన్యాలను పునర్నిర్మాణం చేసి సబ్సిడైరీ ఫోర్సెస్‌ అనే 
పేరు పెట్టి తమ ప్రత్యక్షాధికారంలోకి తీసుకున్నారు. ఈ దళానికే తర్వాత 
హైదరాబాద్‌ సైన్యం అనే పేరు వచ్చింది. 

1814లో విలియం పామర్‌ అనే ఆంగ్రేయుడు ఒక పెద్ద బ్యాంకును 
హైదరాబాద్‌లో స్థాపించాడు. వడ్డీ వ్యాపారం చేయడానికి అతను 1816లో 
ఇండియా ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొంది నూటికి సంవత్సరానికి 24 
రూపాయల వడ్డీ చొప్పున నిజాంకు అప్పిచ్చాడు. అప్పిచ్చిన సొమ్ముకు హామీగా 
నిజాం కొన్ని జిల్లాల ఆదాయాన్ని అతని పరం చేశాడు. ప్రధాని చందూలాల్‌ 
ద్వారా బ్యాంకు వారు నిజాంకి అప్పు ఇవ్వసాగారు. క్రమంగా ఈ రుణం కోటి 
రూపాయల దాకా పెరిగింది. హైద్రాబాద్‌ రాజ్యవ్యవహారాలలో బ్యాంకు 
భాగస్వామి అయిన విలియం పలుకుబడి 1828 వరకు పద్నాలుగు సంవత్సరాల 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 65 


పాటు నిరాటంకంగా సాగింది. దీనివల్ల నిజాంకు, ఆయన రాజ్యంలోని 
ప్రజలకు తీవ్ర నష్టం కలిగింది. విలియంకు చెల్లించాల్సిన బాకీ తీర్చడానికి 
గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్సు నిజాంకు ఇరవై లక్షల రూపాయలు పంపాడు. 
ఇందుకు ప్రతిఫలంగా ఉత్తర సర్మారుల కోసం ఆంగ్లేయులు ప్రతి సంవత్సరం 
చెల్లిస్తున్న కప్పం ఏడు లక్షల రూపాయలకుగాను తనకు గల హక్షును శాశ్వతంగా 
వదులుకున్నట్లు నిజాం ఒక పత్రం రాసి, సంతకం చేసి దానిని చందూలాల్‌ 
ద్వారా రెసిడెంటుకు పంపాడు. 

నిజాం రాజు భాండాగారం ఖాళీ అయిపోయింది. చందూలాల్‌ ఖజానా 
ఖాళీ చేశాడు. మరో పక్క రైతులు పంటలు వండక దుర్భర 
దారిద్యమనుభవించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. 
రాజ్యంలో దోపిడీలు చెలరేగాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. అప్పులపై 
వడ్డీ చెల్లించలేక నిజాం అష్టకష్టాలు పడ్డాడు. 

(క్రీ.శ. 1820లో మెట్కాఫ్‌ అను ఆంగ్లేయుడు నిజాం రాష్టంలో 
రెసిడెంటుగా నియమితుడయ్యాడు. అతను రాజ్య ఆర్థిక పరిస్థితి చక్కబెట్టడానికి 
అనేక చర్యలు తీసుకున్నాడు. సికిందర్‌రూ తీసుకున్న అప్పు 60 లక్షలు బ్రిటీషు 
కంపెనీ వారు తీర్చారు. ప్రజల నుంచి, రైతుల నుంచి వసూలు చేస్తున్న 
పన్నులు వేలం పద్ధతిలో ఉండటం సరికాదని భావించి ప్రతి మండలానికొక 
ఆంగ్లేయాధికారి పన్నుల వసూళ్ళకై నియామకమయ్యాడు. ప్రజలు తమ బాధల్ని 
చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయస్థానాలు రాజ్యమంతటా 
నెలకొల్పారు. పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలను నిర్వహించే వ్యవస్థలలో 
ప్రజలనుకూలమైన మార్పులు చేశారు. వ్యవసాయదారులు తమ భూములను 
అభివృద్ధి చేసుకున్నారు. రాజ్యంలో అలజడులు తగ్గాయి. కానీ రాష్ట్ర వ్యవహారాల్లో 
ఆంగ్లేయుల జోక్యం మరింతగా పెరిగింది. సికిందర్‌రూ 1829లో 
చనిపోయాడు. 
నాసిరుద్దాలా 
సికిందర్‌రూ కుమారుడు నాసిరుడ్దాలా అధికారంలోకి వచ్చాడు. ఇతని 
ఆధిపత్యాన్ని ఢిల్లీ సుల్తాన్‌ అక్బరుషా 'ధ్రువీకరించి ముజఫర్‌ ఉల్ముల్కు ఫతేజంగ్‌, " 
రుస్తుమే దౌరాన్‌, నిజాముద్దాలా అనే బిరుదులిచ్చాడు. నాసిరుద్దాలా ఉత్తర , 


66 "హైదరాబాదు చారిత్రక వైభవం 


భారతాన తమకున్నట్టి జాగీరులను ఢిల్లీ సుల్తానుకు గౌరవ పురస్కారంగా 
సమర్పించాడు. నాసిరుద్దాలా సమర్థులైన అధికారుల్ని నియమించుకొని 1829 
నుంచి 1857 వరకు పరిపాలించాడు. ఇంగ్లీష్‌ వ్యతిరేక ఉద్యమం హైదరాబాద్‌ 
రాష్ట్రంలో వ్యాపించి ఉంది. చిన్న పెద్ద తిరుగుబాట్లు ఎన్నో జరిగాయి. అన్నింటినీ 
ఇంగ్లీష్‌ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. 1839లో యావద్భారత వ్యాపితమైన 
వహాబీ ఉద్యమం నిజాం నవాబు సోదరుడు ఇంగ్రీష్‌ వాళ్ళకు ఆగర్భ శత్రువైన 
ముబారిజుద్దౌలా నాయకత్వంలో నడిచింది. ఆ ఉద్యమాన్ని ఇంగ్లీష్‌ వాళ్ళు 
ఎంతో కష్టంతో అణిచివేశారు. ముబారిజుద్దాలాని గోలకొండ కోటలో ఖైదు 
చేశారు. అతనక్కడే చనిపోయాడు. 


రాజా చందూలాల్‌ ప్రధానమంత్రి పదవిలో ఉన్న కాలంలో ఇతను ఒక 
వైపు నిజాంకు కావలసిన ధనాన్ని మరోవైపు బ్రిటీష్‌ వారి సహాయక సైనిక 
దళాలకు నెలసరి జీతాలను సక్రమంగా చెల్లించడానికి కావలసిన ధనాన్ని 
సేకరించడమే తన లక్ష్యంగా భావించాడు. పన్నుల వలన ఆ మొత్తం వసూలు 
కానప్పుడు షావుకారుల నుంచి విపరీతమైన వడ్డీకి ధనాన్ని అప్పుగా తీసుకొని, ఆ 
అప్పులు వసూలు చేసుకోవడానికి కొన్ని జిల్లాలని వాళ్ళ వశం చేశాడు. క్రమంగా 
అనేక జిల్లాలు షావుకార్ల ఆధీనంలోనికి పోగా, పన్నుల వసూళ్లు తగ్గాయి. 
అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. తత్ఫలితంగా 1843లో చందూలాల్‌ 
మంత్రి పదవి నుంచి విరమించే నాటికే పన్నుల వసూళ్ళు పూర్తిగా పడిపోయాయి. 
నాసిరుద్దాలా నాలుగుకోట్ల అప్పు చేసి ప్రభుత్వాన్ని అతికష్టంగా నడిపాడు. రాష్ట్రం 
అధిక సంక్షోభంలో కూరుకొని పోయింది. నిజాం నవాబుగాని, ఆంగ్లేయాధికారులు 
గాని ఏమీ చేయలని స్థితి. 

క్రీ.శ. 1853లో మేజర్‌ డేవిడ్‌సన్‌ నిజాం రాష్టంలో రెసిడెంట్‌గా 
వచ్చాడు. ఇతడు సమర్ధుడు. పరిపాలనాదక్షుడు. ఆర్థిక సమస్యల్ని అవగాహన 
చేసుకోవడంలో నిపుణుడు. నిజాం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పరిశీలించి, 
ముందుగా బేరారు, ఉస్మానాబాదు, రాయచూరు జిల్లాలను తీర్చగలిగాడు. 
ఇందువలన నిజాం సర్మారు ఆర్థిక భారం తగ్గింది. ఆంగ్లేయులకు సారవంతమైన 


భూభాగాలు లభించాయి. 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 67 


నాసిరుద్దాలా సాలార్‌జంగ్‌ను దివాన్‌గా పెట్టుకున్నాడు. పరిశ్రమల్ని 
నెలకొల్పి అనేక సదుపాయాలు కల్పించాడు. క్రీ.శ. 1856లో పారిశ్రామిక 
ప్రదర్శన ఏర్పాటు: చేశారు. పన్నుల వసూళ్ళకు పటిష్టమైన యంత్రాంగం 
రూపొందించాడు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేవిధంగా పథకాల్ని తయారు 
చేశాడు. ఆర్థికస్థితి చక్కబెట్టుకున్నాడు. 1857లో కర్షల్‌ డేవిడ్సన్‌ రెసిడెంటు 
పదవిని చేపట్టాడు. అదే సంవత్సరం నాసిరుద్దాలా అనారోగ్య పీడితుడై 
మరణించాడు. 
అప్టలుద్దాలా 

సిపాయిల తిరుగుబాటుతో దేశం అట్టుడికిపోతోంది. ఆ సమయంలో 
అప్టలుద్దాలా ఐదవ నిజాంగా సింహాసనాన్ని అధిష్టించాడు. దక్షిణా పథాన్న 
బ్రిటీష్‌ వ్యతిరేక ఉద్యమం స్వల్పంగానే ఉంది. ఉద్యమ నేతల్ని అప్టలుద్దాలా 
అణిచివేశాడు. హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, బెరంగాబాదు వివ్లవకారుల్ని 
హతమార్చారు. అరబ్బు సైనికుల సహకారంతో సాలార్‌జంగ్‌ విప్లవకారుల్ని 
అణిచివేశాడు. కోఠి ప్రాంతంలోని రెసిడెంట్‌ భవనాన్ని “తుగ్రేబాజ్‌ఖాన్‌, మౌల్చి 
అలావుద్దీన్‌ నాయకత్వంలో ముట్టడించారు. సైనికులకు విప్లవకారుల మధ్య 
భీకర పోరు జరిగింది. తుగ్రేబాజ్‌ఖాన్‌ బంధింప బడ్డాడు. చెరసాల నుంచి 
తప్పించుకొని పారిపోతుంటే 1859లో తూప్రాన్‌ ప్రాంతంలో కాల్పులకు గురై 
తుగ్రేబాజ్‌ఖాన్‌ ఊపిరి వదిలాడు. సహకరించిన నిజాంకు ఆంగ్ల ప్రభుత్వం. 
“స్టార్‌ ఆఫ్‌ ఇండియా” బిరుదుతో సత్కరించింది. 

రాయచూరు, అంతర్వేది, షోలాపూర్‌, అహ్మద్‌నగర్‌, గుల్బర్గా జిల్లాల 
ప్రాంతాల్ని నిజాంకిచ్చేశారు. బీరారుని ఆంగ్రేయులే ఉంచుకున్నారు. గోదావరికి 
ఉత్తరంగా ఉన్న తాలూకాల్ని భద్రాచలంలో కలిపి నిజాం ఆంగ్రేయులకిచ్చేశాడు. 
50 లక్షల రూపాయల అప్పును బ్రిటీష్‌ ప్రభుత్వం మాఫీ చేసింది. అప్టలుడ్దాలా 
ఆంగ్రేయులకు స్నేహితునిగా, ఆత్మీయునిగా ఉన్నాడు. 1858లో విక్టోరియా 
మహారాణి భారతదేశ పాలన బాధ్యత చేపట్టింది. ఢిల్లీ సుల్తానుల నాణాల్ని 
నిషేధించి, కొత్త నాణాలు అమలులోకి వచ్చాయి. భారత్‌లో బ్రిటీష్‌ రాజవంశ 
పాలన (ప్రారంభమైంది. 


68 హైదరాబాదు చారిత్రక వైభవం 


సాలార్‌జంగ్‌ చక్కని పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. నాలుగు 
సుబాలు, 17 జిల్లాలు, వివిధ తాలూకాలుగా రాష్ట్రాన్ని విభజించాడు. 
న్యాయశాఖలో కొన్ని మౌలికమైన మార్పులు చేశారు. పోలీసు శాఖ సంస్కరణలు 
చేశారు. రాష్ట్రమంతటా విద్యాలయాలు నెలకొల్పారు. ఫారసీ, ఉర్దూ, అరబ్బీ, 
తెలుగు, మరారీ, కన్నడ, ఆంగ్ల భాషల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. 
మహబూబ్‌అలీఖాన్‌ ॥ 


అస్టలుద్దౌాలా మరణం తరువాత మూడు సంవత్సరాల మహబూబ్‌అలీఖాన్‌ 
ఆసఫ్‌రూ సింహాసనాన్ని అధిష్టించాడు. పాలనా బాధ్యత సాలార్‌జంగ్‌పై 
పడింది. మహబూబ్‌ అలీఖాన్‌ యుక్త వయస్సుడైన తరవాత అప్పటి గవర్నర్‌ 
జనరల్‌ లార్డ్‌ రిప్పన్‌ అతనికి సర్వ అధికారాలు ఇచ్చాడు. సాలార్‌జంగ్‌ తరువాత 
రెండవ సాలార్‌జంగ్‌, ఆస్మాన్‌రూ, వికారులుమ్రా, మహరాజాకిషన్‌ప్రసాద్‌, 
బహద్దూర్‌ దివాన్‌ పదవి చేపట్టారు. 

“ఇంపీరియల్‌ సర్వీసు అనే సైనిక వ్యవస్థ” మహబూబ్‌అలీఖాన్‌ 
కాలంలోనే ఏర్పడింది. కరువు కాటకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగిపోయింది. 
బ్రిటీష్‌ ప్రభుత్వం రెండు కోట్ల అప్పు ఇచ్చి ఆదుకుంది. పొదుపులో భాగంగా 
“లింగునూగూరు జిల్లా”ను విడదీసి గుల్బార్దా, రాయచూరు జిల్లాల్లో కలిపారు. 
17 జిల్లాలుగా ఉన్న నిజాం రాజ్యం 16 జిల్లాలకు కుదించి ఖర్చు తగ్గించడానికి 
ప్రయత్నించారు. 1839లో చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి, 1857లో అప్టల్‌గంజ్‌ బ్రిడ్జి 
నిర్మించాడు. 1874లో 'నతి” సంప్రదాయాన్ని నిషేధిస్తూ చట్టం 
రూపాందించాడు. హైదరాబాద్‌ నుంచి వాడి వరకు రైల్వే లైను, రోడ్డు, 
నీటిపారుదల, విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేశాడు. 1887లో నవాబ్‌ 
వికార్‌ ఉల్‌ ఉమ్రా నుంచి ఫలక్‌నుమా భవనాన్ని కొన్నాడు. 1906 - 1907లో 
మూసీ వరదలకు హైదరాబాద్‌ మునిగి పోయింది. జనం సర్వం కోల్పోయారు. 
విపత్మర పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడానికి నిజాం తమ ప్యాలెస్‌ల 
తలుపులుతెరిచి ఆదుకున్నాడు. 80 వేల మంది ప్రజలకు 90 రోజుల పాటు 
నెయ్యి, కిచిడి తినిపించడమే కాదు, ప్రజల అవసరాల్ని తీర్చినట్లు ఇప్పటికీ 
జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. ముచుకుందా నదీ ఉధృతి తగ్గాలంటే 
స్వయంగా రాజా వారే వచ్చి నవరత్నాలు నిమజ్జనం చేయాలని వేద పండితులు 
సూచించడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చొక్కా లేకుండా ధోవతి 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 69 


ధరించి వేద మంత్రాల మధ్య బంగారు పళ్ళెంలో నవరత్నాల్ని తీసుకు వెళ్ళి 
ప్రస్తుతం ఇమ్లిబన్‌ బస్ట్‌స్టాండ్‌ ఉన్న ప్రాంతంలో మహబూబ్‌అలీ పాషా నిమజ్జనం 
చేశారట. గొప్ప సెక్యులర్‌ వాదిగా చెప్పుకోవడమే కాదు చాలా మంది 
హిందువుల ఇళ్లల్లో ఇప్పటికీ మహబూబ్‌ అలీ ఖాన్‌ ఫోటో కనిపిస్తుంది. 

సరోజినీ నాయుడు విదేశాల్లో చదవడానికి కావాల్సిన సహకారం 
అందించారు. అధికార భాషను పర్షియన్‌ నుంచి ఉర్జూకు మార్చిన ఘనత 
కూడా మహబూబ్‌ అలీ ఖాన్‌దే. ఆసిఫ్‌ పేరుతో అద్భుతంగా కవితలు రాసేవారు. 
మనసుకు ఆకట్టుకునే కవిత్వం ఇతనిది. దాగెదెహలివీ, మౌల్చి జలీల్‌, సర్వర్‌జంగ్‌ 
లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవుల్ని తన దర్చార్‌లో పోషించాడు. గద్దీపై 
కూర్చునే వారు. కుర్చీ ఏమిటో అప్పట్లో ఎవరికీ తెలియదు. మొదటి సారి 
కుర్చీని దక్కన్‌కు తీసుకు వచ్చింది కూడా మహబూబ్‌ అలీ పాషాయే. 
హైదరాబాద్‌లో నాణాల ప్రింట్‌కు మింట్‌, విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి 
ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణానికి ్రీకారం చుట్టారు మహబూబ్‌ అలీ పాషా. 
రాజదర్చార్‌ మహబూబ్‌ అలీ పాషా హుందాతనంతో ఉట్టిపడేది. ఊరేగింపుగా 
దర్చార్‌కు రావడం, ఆభరణాలను ధరించడంలో అంతగా ఆసిక్తి చూపేవారు 
కాదు. సాదా సీదా డ్రస్‌ అంటే ఇష్ట పడేవాడు. తన రాజ్యంలోని ప్రజలంటే 
మహబూబ్‌ అలీ భాన్‌కు వల్లమాలిన (ప్రేమ. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి 
ఖలీఫా హారున్‌ ఉల్‌ రషీద్‌ తరహాలో నగరంలో తిరిగేవారు. మారు వేషంలో 
దుప్పటి కప్పుకొని మహబూబ్‌ అలీ పాషా పర్యటించేవారు. ఓ రోజు రాత్రి ఓ 
టాంగాలో కూర్చోని టాంగా వాలాతో కబుర్లు చెప్పారు. ప్రజలు ఎలా 
జీవిస్తున్నారు. వారి కష్ట సుఖాలేమిటి? మీ రాజు పాలన ఎలా ఉందంటూ 
టాంగా వాలాని అడిగి తెలుసుకున్నారు. తన పేదరికాన్ని పడుతున్న కష్టాల్ని 
చెప్పిన టాంగా వాలాను చౌమహల్లా ప్యాలెస్‌ వద్ద ఆపి లోపలికి వెళ్ళి వస్తానని 
వెళ్ళారట. ఆలస్యం కావడంతో టాంగావాలా అరుచుకుంటూ అక్కడున్న 
సిఫాయిలకు ఫిర్యాదు చేస్తున్నప్పుడు బంగారు అష్రఫీల సంచితో ఓ సిపాయి 
వచ్చి నీవు రాత్రి తిప్పింది జహాపనా మహబూబ్‌ అలీ పాషాను. నీకు 
బహుమానంగా ఈ అ(ఫీలు ఇచ్చారు. స్వంత టాంగా కొనుక్కోమని 
చెప్పారంటూ ఆ సిపాయి చెప్పాడట. 


70 హైదరాబాదు చారిత్రక వైభవం 
మహబూబ్‌ అలీ పాషాకు షికారు చేయడమంటే మహా ఇష్టమట. 
మెదక్‌ జిల్లా కుక్కునూరు రామాయిపల్లి అటవీ ప్రాంతంలో వేటకు తరచూ 
వెళ్లే వాడు. పెద్దపులుల్ని చిరుతల్ని వేటాడి సరదా తీర్చుకునేవాడు. వేటలో 
ఆరి తేరిన వాడు. గురి తప్పకుండా షూటింగ్‌ చేసేవాడు. పాములు, తేళ్ళు, 
మరేదైన విష పురుగు కాటేస్తే ఏదైనా రాయి పట్టుకొని మూడు సార్లు మహబూబ్‌ 
అలీ ఖాన్‌ పేరు తలచుకుంటే విషం దిగిపోతుందనే నమ్మకం ఇప్పటికీ తెలంగాణా 
ప్రజల్లో ఉంది. మక్కా మసీదులో ఉన్న మహబూబ్‌ అలీ సమాధి వద్దకు వచ్చి 
సమాధిని దర్శించుకోవడమే కాదు రిలీఫ్‌ పొందుతారు. దక్కన్‌లోనే కాదు 
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జామేనిజామియా యూనివర్శిటీని స్థాపించిన ఘనత 
ఆరవ నిజాందే. అమ్మాయిల విద్య కోసం ఆయన ఎంతో కృషి చేశారు. 
దక్కన్‌లో ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లీష్‌ భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. 
జాకబ్‌ దైమండ్‌. ప్రస్తుతం దీని విలువ 700 కోట్ల పై మాటే. ఈ 


వజం కొన్నప్పటి నుంచి కరువు కాటకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగి 
పోయింది. సమస్యలు వచ్చి పడ్డాయి. అప్పుడు కొంత కాలం పేపర్‌ వెయిట్‌గా 
వాడారట. ఆయన చనిపోయిన తరువాత బూటు లోపల ఈ డైమండ్‌ 
దొరికింది. మహబూబ్‌ అలీ పాషా వాడిన షూలు ఇప్పటికీ మ్యూజియంలో 
ఉన్నాయి. పురానీ హవేలీలోని నిజాం మ్యూజియంలో ప్రపంచంలోనే అతి 
పెద్ద వార్డ్‌ రూం బట్టల షోకేస్‌ ఉంది. మహబూబ్‌అలీ రోజు తొడిగిన డ్రస్‌ 
మరో రోజు తొడిగేవారు కాదట. తన జీవిత కాలంలో ప్రతి రోజూ కొత్త డ్రస్‌నే 
ధరించేవారట. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చనిపోయిన మహబూబ్‌ అలీ పాషాను 
మక్కా మసీదులో ఖననం చేశారు. నిజాం నవాబుల ఇతర సమాధులన్నీ 
మక్కామసీదులో ఉన్నా సందర్శకులు మాత్రం మహబూబ్‌ అలీ సమాధినే 
దర్శించుకోవడం విశేషం. 

మహబూబ్‌అలీఖాన్‌ తరువాత ఉస్నాన్‌ అలీఖాన్‌కు నిజాం పదవిపై 
కొంత రభస జరిగింది. పెద్ద కొడుకుగా ఆయనకే అర్హత ఉంది. ఆయన కంటే 
ముందు పుట్టిన ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు. అయితే ఆయన తల్లి విషయంలో 
వివాదం వచ్చింది. అంతుజ్‌ జహరాబేగం షియా కమ్యూనిటీకి చెందినవారు. 
17 ఏళ్ళ వయస్సులోనే మహబూబ్‌ అలీఖాన్‌ ఆమెతో కలిసి జీవించడం 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 71 


ప్రారంభించారు. అయితే ఆమెతో నిఖా అయిన ఆధారాలు లేవు. మహారాణిగా 
అష్టఐశ్వర్యాలు అనుభవించింది కాబట్టి నిఖా ప్రస్తావనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 
మహరాజాకిషన్‌ ప్రసాద్‌ లాబింగ్‌తో ఉస్మాన్‌ అలీఖాన్‌ పట్టాభిషేకం సులువైంది. 

మర్వాడీ కమ్యూనిటీకి చెందిన ఓ నాట్యకత్తె, గాయకురాలుకు మొదటి 
సాలర్‌జంగ్‌కు అంతుజ్‌జహరాబేగం పుట్టింది. అయితే ఆమె రెండవ 
సాలర్‌జంగ్‌కు అతిసన్నిహితంగా ఉందేదనే పుకారు కూడా ఉంది. అందగత్తె 
కావడంతో మహబూబ్‌ అలీఖాన్‌ మనసు పారేసుకున్నాడు. నిఖా లేకుండానే 
ఉస్మాన్‌అలీఖాన్‌కు' జన్మనిచ్చాడు. 

ఒకవేళ మహబూబ్‌ అలీఖాన్‌ బ్రతికి ఉన్నప్పుడే ఏడవ నిజాం పట్టాభిషేకం 
జరిగివుంటే ఉస్మాన్‌ అలీఖాన్‌కు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు. 
ఉస్మాన్‌అలీఖాన్‌ మహబూబ్‌అలీఖాన్‌ అంత:పురంలో చిలిపి చేష్టలు చేసి తండ్రికి 
చిరాకు తెప్పించేవాడట. ఉస్మాన్‌అలీ ఖాన్‌ కంటే ఉజాలాబేగం కొడుకైన సలాబత్‌ 
జంగ్‌ వైపే అరవ నిజాం ఆసక్తి చూపేవాడట. తక్కువ వయస్సులో ఆరవ 
నిజాం చనిపోవడంతో సలాబత్‌జంగ్‌కు ఆసఫ్‌జాహీ సింహాసనం దక్కలేదనేది 
కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. 
ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 

ఇంగ్లీష్‌ ఉరూ, ఫారసీ, అరబీ, తెలుగు భాషలపై మంచి పట్టు ఉన్న 
ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1911లో సింహాసనం అధిష్టించాడు. జాగీర్లను వశపరచుకొని 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వాటి పరిపాలన నిర్వహించాడు. జాగిర్ల 
పరిస్థితి మెరుగుపడిన తరువాత జాగీర్జార్లకు వాటి పాలనాబాధ్యత అప్పగించాడు. 
ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాజ్యాన్ని రాజభండాగారాన్ని ధన సంపదలతో 
నింపాడు. అన్ని ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షణ స్వయంగా చేసేవాడు. 
ఉస్మాన్‌సాగర్‌ నిర్మించి మూసీ వరదల్ని కట్టడిచేసి ప్రజలకు మంచినీటి సౌకర్యం 
కల్పించాడు, సర్‌ విశ్వేశ్వరయ్య సహకారంతో వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు. 
నిజాంసాగర్‌, హిమాయత్‌సాగర్‌, ఆసఫ్‌నహర్‌, అలీసాగర్‌లను నిర్మించాడు. 

పరిపాలనా వ్యవహార నిర్వహణకొక సలహా మండలి ఏర్పాటు చేశాడు. 
అందులో హైదరీ, అమీన్‌జంగ్‌, ఇమామాముల్మ్‌ ప్రభృతులు సభ్యులుగా 
ఉన్నారు. ఈ సలహామండలి సభ్యులు రాష్ట్ర ఆర్థిక, పరిపాలన, ప్రజాసంక్షేమ 
కార్యక్రమాలందు ఆసక్తి చూపి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించారు. 


72 హైదరాబాదు చారిత్రక వైభవం 

క్రీ.శ.1914లో ప్రథమ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. ఈ 
యుద్ధకాలంలో నిజాం బ్రిటీష్‌ ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఇచ్చి సైనిక 
సహాయం చేశాడు. యుద్ధానంతరం బ్రిటీష్‌ వాళ్ళు నిజాం నవాబుకు మహా 
ఘనత వహించిన బిరుదు ఇచ్చారు. బ్రిటీషు చక్రవర్తి ఐదవ జార్జి ప్రభువు 
నిజాం అత్యంత విశ్వాసపాత్రుడని ప్రశంసించి గౌరవించాడు. 

నిజాం రాష్టంలో వైద్య, ఆరోగ్య, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలు 
ప్రోత్సహించబడ్డాయి. బాలబాలికలకు, క్రీడాసంస్థలకు, స్మాట్‌కు సంబంధించి 
శాఖను ఏర్పాటు చేసి విద్యార్థుల మానసిక వికాసానికి దోహద పడ్డాడు. 

గద్వాల, సిద్ధిపేట, ఆదిలాబాద్‌, బెరంగాబాద్‌, వరంగల్‌లో పట్టు, 
చేనేత పరిశమల్ని అభివృద్ధి చేశాడు. వరంగల్‌లో నవారు, తివాచీ, 
జంపఖానాలు, దుప్పట్లు తయారుచేసే పరిశ్రమల్ని నెలకొల్పాడు. బోధన్‌లో 
చక్కెర, సిర్పూర్‌, బలార్నాలో సిల్క్‌ కాగితం పరిశ్రమల్ని స్థాపించాడు. ఓరుగల్లులో 
ఆజంజాహీ బట్టల మిల్లు, హైదరాబాద్‌లో చార్మినార్‌, గోల్కొండ సిగరెట్టు 
ఫ్యాక్టరీలు, ఆల్విన్‌, హెచ్‌ఎంటి కర్మాగారాలను పెట్టాడు. 
నిజాం కాలంలో ఏర్పాటైన పరిశ్రమలు 

. 1871 సింగరేణి బొగ్గు గనులు 

1873 _ మొదటి స్పిన్నింగ్‌ మిల్లు 

1876 ఫిరంగుల ఫ్యాక్టరీ, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ 

1910 _ ఐరన్‌ ఫ్యాక్టరీ, సోడా ఫ్యాక్టరీ 

1911 _ మింట్‌ వద్ద పవర్‌ ప్లాంట్‌ 

1916 దక్కన్‌ బటన్‌ ఫ్యాక్టరీ 

1919 _ విఎస్‌టి ఫ్యాక్టరీ 

1921 _ కెమికల్‌ ల్యాబొరేటరీ 

1927 దక్కన్‌ గ్లాస్‌ ఫ్యాక్టరీ 

1929 _ డీబీఆర్‌ మిల్స్‌ 

1931  ఆజంజాహీ మిల్స్‌, వరంగల్‌ 

1937 నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ 

1939 సిర్పూర్‌ పేపర్‌ మిల్లు 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు గ్ర 


1941 గోల్కొండ సిగరెట్‌ కంపెనీ 

1942 హైదరాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ 

1919లో హైకోర్టు భవనాన్ని ఫ్రెంచ్‌ ఆర్కిటెక్ట్‌తో నిర్మించారు. 1925లో 
ఉస్మానియా వైద్యశాల, అప్టల్‌గంజ్‌ లైబ్రరీ, సిటీకాలేజ్‌, యూనాని దవఖానా, 
నిజాం రైల్వే, తపాలా, రవాణా, ఆర్టీసీ బస్సుల్ని ప్రవేశపెట్టాడు. విశ్వేశ్వరయ్య 
ఆధ్వర్యంలో సివరేజ్‌లైన్స్‌, వాటర్‌వర్కు పనులు చేపట్టారు. 1927-34 మధ్యలో 
మోజంజాహీ మార్కెట్‌, 1936లో బేగం పేట్‌ విమానాశ్రయం నిర్మించారు. 
ప్రాచిన కళాసంపద పరిరక్షణకు పురావస్తుశాఖను రూపొందించిన ఘనత 
ఏడవ నిజాంకు దక్కింది. ప్రాచీన కట్టడాల్ని రక్షించడం, శాసనసేకరణ, ప్రచురణ, 
ప్రాచీన మానవ ఆవాసాల పరిశోధనలకు ప్రోత్సహించాడు. అజంతా, 
ఎత్లోరాగుహలు, బౌద్దారామ విహారాలు, చైత్యాలయాలు, దుర్గాలు, భద్రాద్రి, 
రామప్ప, పానగల్లు, వేయిస్థంభాలగుడి, వరంగల్‌కోట, కొలనుపాక, ఏలేశ్వరం, 
పిల్లలమళ్చి, నాగులపాడు, అన్నవరం, మక్కామసీదు, చార్మినార్‌, గోల్కొండ 
కుతుబ్‌షాహీల సమాధులు, భువనగిరి, బీదరు, రాచకొండ, దేవరకొండ, 
ఉర్లుకొండ, పానుగల్లు, ఉండ్రుగొండ, జఫర్‌గద్‌, ఘన్‌పూర్‌, కోయల్‌కొండ 
వంటి దుర్గాలను, నాణిల్ని విగ్రహాలను నాశనం కాకుండా రక్షించడానికి కృషి 
చేశాడు. 

రైల్వే, తపాలా, రవాణా శాఖల్ని పునర్మించాడు. నిజాం స్టేట్‌ రైల్వే 
నిర్వహణతో పాటు రోడ్దు ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ను నెలకొల్పాడు. ప్రజాసౌకర్యం 
కోసం ఆర్‌టిడి బస్సులు ప్రవేశపెట్టబడ్డాయి. 

ఉస్మాన్‌అలీఖాన్‌ తన మంటత్రిమండలిని ఏడుగురు సభ్యులతో నిర్మించాడు. 
స్థానికులైన దేశీయులకే ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే ఫర్మానా జారీ చేసి ముల్కీ 
పద్ధతి ప్రవేశపెట్టాడు. 1936లో సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల్ని ఘనంగా జరిపారు 
మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌. ప్రాంతీయ భాషలో విద్యా బోధన కోసం 1400 
ఎకరాల విస్తీర్ణంలో 1938లో ఉస్మానియా యూనివర్శిటీ భవనాన్ని అద్భుతంగా 
నిర్మించాడు. శాస్త్ర, సాంకేతిక గ్రంథాలు ఉర్జూలో ట్రాన్స్‌లేషన్‌ అయ్యాయి. 
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వైద్య, విద్య, సాంకేతిక, 
న్యాయ, ఇంజనీరింగ్‌, వ్యవసాయ కళాశాలల్ని నెలకొల్పారు. మూసీకి దక్షిణా 


/డ్త హైదరాబాదు చారిత్రక వైభవం 


హైదరాబాద్‌ నగరం పరిమితమైంది. నదికి ఉత్తరాన సికింద్రాబాద్‌ నగరం 
ఉంది. ఉస్మాన్‌ అలీ ఖాన్‌ పాత నగరం నుంచి కొత్త నగరానికి జమాల్‌ ఖాన్‌ 
ఇల్లు (33 ప్యాలెస్‌)లోకి వచ్చారు. ఈ ప్యాలెస్‌ కింగ్‌ కోఠిగా ప్రసిద్ది చెందింది. 
1967 ఫిబ్రవరి 24 ఉస్మాన్‌ అలీ ఖాన్‌ కింగ్‌కోఠి ప్యాలెస్‌లో తుడి శ్వాస 
విడిచారు. రాజ్యాధికారం కోల్పోయిన తరువాత కూడా ప్రజా సేవలో ఎన్నో 
కార్యక్రమాలు చేపట్టారు. కింగ్‌కోఠిలో సామాన్య జీవితం గడుపుతూ నిజాం 
ఆర్టోపెడిక్‌ ఆస్పత్రిని నిర్మించారు. భారత సైనికుల అవసరాల కోసం నెహ్రూ 
ప్రభుత్వం కోరగా మూడు ట్రక్కుల బంగారు ఆష్రఫీలను బహుమానంగా 
ఇచ్చిన ఘన చరిత్ర కూడా మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ దే. 

వష పాలన చివరి దశలో ప్రవేశించిన రజాకార్లు నిజాంను 
భ్రష్ట్రపట్టించారు. నిజాం స్టేట్‌లోని దొరల ఆస్తుల్ని కాపాడడానికి ఏర్పాటైన 
ఈ కిరాయి గుండాలు రజాకార్లుగా పాపులర్‌ అయ్యారు. వారి అరాచకాలే 
నిజాం చరిత్రకు మచ్చగా మారాయి. 


దేశంలో 562 సంస్థానాలలో అతి పెద్ద దైన హైదరాబాద్‌ సంస్థానాన్ని 
ఉస్మాన్‌ అలీ ఖాన్‌ జనరంజకంగా పాలించాడు. ప్రపంచంలోనే సర్వ 
సంపన్నులలో ఒకదైన నిజాం బ్రిటీష్‌ వారికి సన్నిహితంగా వ్యవహరించాడు. 
కోటిన్నర ప్రజలకు పాలకుడైన నిజాం కొలువులో 2600 మంది జమీందార్హు, 
జాగిర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు వుండేవారు. పదివేలకు పైగా గ్రామాలలో లక్షలాది 
ఎకరాల భూములు భూస్వాముల స్వాధీనంలో వుండేవి. సాయుధ పోరాటంతో 
హిందూ భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలు 
ఆక్రమించుకున్నారు. 1948లో జరిగిన పోలీస్‌ చర్యతో నిజాం సంస్థానం 
భారత్‌లో విలీనమైంది. 
మతాలు - సాంఘికాచారాలు 

నిజాం రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, 
బౌద్ధులు కలిసిమెలిసి జీవించారు. హిందువులలో (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 
శూద్రులున్నారు. మళ్ళీ బ్రాహ్మణులలో శైవ, వైష్ణవులున్నారు. నిజాం రాష్ట్ర 
పరిధిలో శ్రమతానుయాయులే అధికం. అందువల్లే వందలాది శివాలయాలు 


కుతుబ్‌ షాహీలు - ఆసఫ్‌జాహీలు 5 


నిర్మించారు. ప్రాచీన శివాలయాలందు నిత్యపూజలు, నిత్యారాధనలు, ధూప 
దీప నైవేద్యాదులు సక్రమ పద్ధతిలో జరిగాయి. కొన్ని దేవాలయాలకు గల 
ఇనాములు, అగ్రహారాలు దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలో ఉందేవి. 
పూజారులు సక్రమ పద్ధతిలో పూజ నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. 
[గ్రామ సీమలందు పండుగలు పర్వదినాల్ని అత్యంత ఉత్సాహంగా 
జరుపుకునేవారు. శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేవారు. ప్రజల్లో శైవమత 
సంబంధమైన సాహిత్యం ప్రచారంలో ఉందేది. శివతత్త్వాలుపాడేవాళ్ళు అనేక 
మంది వుండేవాళ్ళు. మూఢ భక్తి పరులు సాహసకార్యాలు చేసేవారు. జంగముల, 
వీరముష్టివారు, తంబళులు, స్మార్త బ్రాహ్మణులు, శివాలయాల్లో పూజారులుగా 
పనిచేసేవారు. సాధువులు, సన్యాసులు, అనాథలు, భిక్షువులు, దరివేసులు, 
తిరిపెలు దేవాలయాల్ని ఆశ్రయించి జీవించేవారు. 

శివాలయాల్లో పూజలు చేసే పూజారులకు ప్రభుత్వం వారు దేవల్‌ 
ఇనాము, ఖిద్మతి ఇనాం ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయం అనుభవించే ఏర్పాట్లు 
చేశారు. నిజాం రాష్టంలో ప్రసిద్ధమైన శివాలయాలకు వందల ఎకరాలు 
ఇనాం భూములున్నాయి. శివద్రవ్యాన్ని పరిమితికి మించి వ్యయపరిస్తే అనర్థాలు 
కలుగుతాయని పూజారులు, ప్రజలు భావించేవారు. 

ప్రతి గ్రామంలో ఒక ఆలయం ఉండేది. గ్రామ ప్రజలు తీరక వేళలందు 
దైవ దర్శనం, కార్యసాఫల్యానికి మొక్కులు మొక్కుకునేవారు. ముడుపులు కట్టడం, 
జాతరలందు పాల్గొనడం దేవాలయాలందు నిర్వహించే ఉత్సవాలలో వేడుకలలో 
పాల్గొని తమ భక్తిప్రవత్తులను ప్రకటించడం ప్రజల ఆచారమై ఉంది. 

(గ్రామాల్లో క్షుద్రదేవతలను ఆరాధించే ఆచారం ఉండేది. ప్రజలు 
[గ్రామ దేవతల్ని పోతరాజు, కట్టమైసమ్మ, మారెమ్మ, కోటమైసమ్మ, ముత్యాలమ్మ, 
పోచమ్మ, ఆది దైవాల్ని ఆరాధిస్తూ జంతువులను బలి ఇచ్చి బోనం పెట్టేవారు. 
కల్లు పోసి కానుకలర్పించి జాతరలు నిర్వహించుకునేవారు. ప్రతి గ్రామంలో 
బొడ్రాయి ్రతిష్టితమై ఉండేది. 





హైదరాబాద్‌ - ఇస్లామిక్‌ వాస్తు 


పెద్ద పెద్ద గుమ్మటాలు, కమాన్‌లతో పాటు పెద్దపెద్ద భవనాలు, విశాలమైన 
ప్రవేశ ద్వారాలు, ఎటువంటి అలంకరణ లేని నిరాడంబరమైన నిర్మాణాలు ఇస్లామిక్‌ 
వాస్తుళైలిలో కనిపిస్తుంది. అయితే భారత్‌లో ఇస్లాం ప్రవేశించిన తరవాత హిందూ 
శైలిలోని కొన్ని ముఖ్య లక్షణాలను గ్రహించింది. ముఖ్యంగా భవనాలపై కలశాలను 
ప్రతిష్టించడం, అలంకార ప్రాయమైన పద్మం, స్వస్తిక్‌ వంటి గుర్తులను వాడటంవల్ల 
ఇండో-ఇస్లామిక్‌ అనే మిశ్రమ వాస్తుశైలి అభివృద్ధి చెందింది. ఇండో-ఇస్లామిక్‌ 
వాస్తు శైలి రెండు దశలలో అభివృద్ధి చెందింది. ముస్లింల ప్రధాన రాజధానులైన 
ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రిలలో అభివృద్ధి చెందిన శైలి సామ్రాజ్యవాద శ్రైలిగానూ, 
బెంగాల్‌, జాన్‌పూర్‌, మాల్వా, గుజరాత్‌, బహమనీ సామ్రాజ్యానికి చెందిన శైలి 
ప్రాంతీయ శైలిగాను అభివృద్ధి చెందింది. 

ఢిల్లీ సుల్తాన్‌లు, మొగలు చక్రవర్తుల స్వీయ పరిరక్షణలో వారి 
అభిరుచులకు తగ్గట్టుగా సామ్రాజ్యవాద శైలి పరిణతి చెందింది. ఢిల్లీ సుల్తాన్‌లు 
తొలి పాలక వంశమైన బానిస వంశం స్వచ్చమైన ఇస్లామిక్‌ శైలిననుసరించి 
నిరాడంబరత్వంతో కూడిన నిర్మాణాలు చేపట్టారు. భారతదేశంలో ఇస్తాం 
విజయం సాధించినందుకు గుర్తుగా కుతుబ్‌మినార్‌ నిర్మించారు. ఐదు అంతస్థుల 
స్తంభాకార కట్టడంలో వంపులు తిరిగిన మెట్లు ఉన్నాయి. పిరమిడ్‌ ఆకారంలో 
కట్టిన ప్రతి అంతస్తుకి ఒక నమూనా డిజైన్‌ ఉంది. ఒకటి నక్షత్రం, మరొకటి 
గుండ్రని వృత్తం, పూల ఆకారంలో మరో అంతస్తు, పూలు, నక్షత్రం కలిసిన 
మరొకటి. ఇల్‌ తుత్‌మిష్‌ కుతుబ్‌మినార్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి సూఫీ యోగి 
అయిన కుతుబుద్దీన్‌ భక్తియార్‌ ఖాకీకి అంకితమిచ్చాడు. 


హైదరాబాద్‌ - ఇస్లామిక్‌ వాస్తు 77 

ఖిల్టీల కాలంలో వాస్తుపరంగా నిరాడంబరత్వం పోయి ఆడంబరత్వం 
చోటు చేసుకుంది. ముఖ్యంగా అల్లావుద్దీన్‌ ఖిబ్టీ తన ప్రతిష్టకు తగ్గ రీతిలో 
నిర్మాణాలు చేపట్టాడు. 

అల్లావుద్దీన్‌ ఖిల్దై కుతుబ్‌ ఆవరణను విస్తరించి 'అలైదర్వాజా” అనే 
అద్భుత మహాద్వారాన్ని కట్టాడు. ఇస్లామిక్‌ సాంప్రదాయానికి విరుద్ధమైన 
అలంకరణ, చక్కటి నగిషీ ఇక్కడ కనిపిస్తుంది. 

వాన్తుశైలిలో ముఖ్యమైన లక్షణాలన్నీ లోడీల కాలంలో 
ప్రవేశపెట్టబడ్డాయి. రెండు గుమ్మటాలను నిర్మాణాలు, ఎతైన నిర్మాణాలు, 
కోణాకృతి నిర్మాణాలు, అష్టభుజి నిర్మాణాలు, ఉద్యానవనాలు, మధ్య నిర్మాణాలు 
లోడీలతో ప్రారంభమయ్యాయి. సికిందర్‌ లోడీ ఆ(గాలో నిర్మించిన 
జామాత్‌ఖానా మసీద్‌ లోడీల శైలికి ప్రదాన నిదర్శనం. 


మొగలుల రాకతో పర్షియన్‌ శైలి భారతదేశంలోకి ప్రవేశించింది. 
విశాలమైన ప్రాంగణాలు, బాల్మనీలు, పెద్దపెద్ద గుమ్మటాలు, భవనం చుట్టూ 
ఎతైన మినార్‌లు మొగల్‌ శైలిలో ముఖ్యంగా కనిపిస్తోంది. 

భారత్‌లో ఇస్లామిక్‌ నిర్మాణ వాస్తు, శిల్చ సౌందర్యం మహోన్నతస్థాయికి 
చేరుకుంది మొగలుల కాలంలోనే. ఢిల్లీలోని హుమాయున్‌ సమాధి, ఫతేపూర్‌ 
సిక్రిలోని జామామసీదు, బులంద్‌దర్వాజా, సలీంచిస్తీ సమాధి, ఎర్రకోట, 
మొగల్‌ కట్టడాల్లో ఎ(ర్రరాయి, పాలరాయి చేర్చి నిర్మించారు. పూర్తిగా 
పాలరాతితో తాజ్‌మహల్‌ నిర్మించారు. బీజాపూర్‌లోని గోల్‌గుంబజ్‌ మహమ్మద్‌ 
ఆదిల్‌షా సమాధి 1650లో నిర్మించారు. ప్రపంచం మొత్తాన అర్ధగోళాకారమైన 
ఒకే డోమ్‌ కింద ఒకే వేదికపై మసీదు, సమాధి ఉన్నాయి. 'స్టకో' పనితనంగల 
ప్లాస్టరింగ్‌ కళ్లకు ఇంపుగా ఉంటుంది. 

అక్బర్‌ ఎక్కువగా హిందూ, బౌద్దం, రాజపుత్ర శైలులను మిళితం 
చేశాడు. బులంద్‌ దర్వాజాను ఫతేపూర్‌ సిక్రీ ప్రవేశద్వారంగా నిర్మించాడు. 
గుజరాత్‌పై తాను సాధించిన విజయానికి గుర్తుగా ఈ నిర్మాణం చేపట్టాడు. 
ఈ నిర్మాణంలో పర్షియా సాంకేతిక పరిజ్ఞానమైన హాఫ్‌ పర్పుల్‌ డోమ్‌ను 
ప్రయోగించాడు. జోగ్బాయ్‌ మహల్‌, మేరియం మహల్‌, పంచమహల్‌ 
నిర్మాణాలు చేపట్టాడు. తన మహల్‌ల నిర్మాణంలో అక్బర్‌ ఎక్కువగా బౌద్ధ 
స్థూపాల నిర్మాణాలతో ప్రభావితుడయ్యాడు. 


78 | హైదరాబాదు చారిత్రక వైభవం 
దక్కన్‌లో బహ్మనీలు తమ శైలిలో మినార్‌లను ప్రధాన కట్టడంలో 
అంతర్భాగంగా నిర్మించారు. పెద్దపెద్ద గుమ్మటాలను వాడటం వీరి శైలిలో 
కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన నిదర్శనాలు హైదరాబాద్‌లోని చార్మినార్‌, 
వీజాపూర్‌లోని గోల్‌గుంబజ్‌లు. 
14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించిన గోల్కొండ కోట 
16వ శతాబ్దంలో కుతుబ్‌షాహీల చేతిలో అభివృద్ధి చెందింది. 


కుతుబ్‌షాహీల రాజప్రసాదాలు భవనాలు మొగల్‌ రాజభవనాల కంటే 
పెద్దవి. కాకతీయుల కాలంలో నిర్మించిన గోల్కొండ కోట కుతుబ్‌షాహీల 
చేతిలో అభివృద్ధి చెందింది. మినార్స్‌ వాటి చుట్టూ చిన్న చిన్న గ్యాలరీలు 
కుతుబ్‌షాహీ కట్టడాల్లో ప్రత్యేకరీగా కనిపిస్తుంది. బూడిద రంగు గ్రానైట్‌ను 
వీరు ఎక్కువగా వాడారు. మసీదులు, సమాధులు, పొడవైన స్థంభాలు, 
అర్ధగోళాకారంతో పైకప్పులు, గ్రానైట్‌ గోపురాలు, ఒంపులు తిరిగి గవాక్షాలు 
ముస్తిం కట్టడాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. 

నాలుగువైపులా పెద్ద ఆర్బీలతో చార్మినార్‌ను కళాత్మకంగా నిర్మించారు. 
ఒక్కోమినార్‌ 55 మీటర్ల ఎత్తు. సున్నితమైన చెక్కడం, పువ్వులతో నిండిన చిన్న 
పెద్ద ఆర్బీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. చతురస్రాకార స్థలంలో చార్మినార్‌ 
ఉంది. ఎటు చూసినా 60 అడుగులే. ఒక్కో ఆర్చి ౩6 అడుగుల వెడల్పు, 60 
అడుగుల ఎత్తులో నిర్మించారు. నాలుగు స్థంభాల్లో నాలుగు అంతస్థులున్నాయి. 
ఒక్కో మినార్‌లో 146 మెట్లు ఉన్నాయి. 
ఇబ్రాహీం కుతుబ్‌ షా ; దౌలత్‌ ఖానా ఆలీ, దాదె గుల్నన్‌, ఇబ్రాహీంబాగ్‌, 
లంగర్‌ ద్వాజ్ఞాయామహల్‌, బారాదరి వంటి రాజప్రసాదాల్ని నిర్మించాడు. 
కులీ కుతుబ్‌ షా : దాద్‌ మహల్‌, ఖుదాద్‌ మహల్‌ - అత్యున్నతమైన ఏడంతస్తుల 
భవనం ఇది. ఒక్కో అంతస్తు ఒక్కో మహాల్‌. 1. మూసవి మహల్‌, 2. జాఫరి 
మహల్‌, 3. హుసేని మహల్‌, 4. హసని మహల్‌, 5. హైదరి మహల్‌, 6. 
మహమ్మదీ మహల్‌, 7. ఇలాహీ మహల్‌. ఖుదాద్‌మహల్‌లో రాజకుటుంబం 
నివసించేది. నద్ది మహల్‌ - గొప్ప కట్టడం. విద్యుల్లతవలె కాంతిలీను మిన్నంటు 
సౌధమిది. బలమైన కుద్యాలతో, అద్దాలు అమర్చబడిన కిటికీలతో, కళా సంపద 
ఉట్టి పడుతున్న ద్వారాలతో దేవేంద్రభవనాన్ని తలపించేదట. బాగే మహమ్మది, 


"హైదరాబాద్‌ - ఇస్లామిక్‌ వాస్తు 79 
బన్నత్‌ఘాట్‌, అమ్మాన్‌ మహల్‌, కోహితూర్‌ లాంటి 10 మహల్‌లను కులీ 
కుతుబ్‌ షా కట్టించాడు. 
అబ్బుల్లా కుతుబ్‌షా : గోషామహల్‌, టోలి మసీదు నిర్మించాడు. కిరీటంలో 
కోహినూర్‌ వజం తొడిగాడు. 
టోలీమసీదు : ఈ మసీదులో రెండు హాల్స్‌ ఉన్నాయి. మొదటి హాల్‌లో ఐదు 
ఆర్బీలు, దాంట్లో నుంచి రెండవ హాల్‌లోకి మూడు ద్వారాలున్నాయి. ఈ 
భవనం ముందు భాగంలో రెండు పక్కలా 20మీటర్ల ఎత్తున రెండు స్టంభాలున్నాయి. 
భవనం పైన ఉన్న గోడలో చిన్న చిన్న ఆర్బీలు ఉన్నాయి. వాటికి అడ్డంగా 
డిజైన్ల ప్రీన్‌ ఉంది. హిందూ-బౌద్ధ సంస్కృతులకు చెందిన శిల్ప కళకు ప్రతి 
రూపం ఈ కట్టడం. మూసాఖాన్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు. మక్కా 
మసీదు నిర్మాణాన్ని పర్యవేక్షించిన మూసాఖాన్‌ ఆ ఖర్చులో రూపాయికి ఒక 
దమ్మిడి చొప్పున తీసి ఆ డబ్బుతో టోలీ మసీదు నిర్మించాడట. 
తానీషా :; బార్‌ మహల్‌, గోషామహల్‌తో పాటు రాజ సేవకులకోసం లాల్‌ 
మహల్‌, చందనంతో నిర్మించిన చందన్‌ మహల్‌, టర్కీ అరబ్బులు, దజ్ధనీలకోసం 
సజన్‌మహల్‌, పండితుల కోసం ఖాస్‌మహల్‌ను కళాత్మకంగా నిర్మించాడు. 
సుల్తాన్‌ కులీ సమాధి: కుతుబ్‌షాహీ సమాధుల శైలి విలక్షణమైనది. 
100 అడుగుల చదరపు వేదికపై 30 అడుగుల చదరపు కట్టడంలో లోపలి 
భాగం ఎనిమిది కోణాలు కలిగి ఉంది. 20 అడుగుల గోడపై నుంచి మరో 
20 అడుగుల ఎత్తున లేచిన వృత్తాకారపు డోమ్‌ ఇతర సమాధుల కంటే 
భిన్నంగా సరైన కొలతలతో నిలిచి ఉంది. 
జమ్నద్‌ కులీ : మొదటి రెండు అంతస్తుల్ని విడదీస్తూ నిర్మించిన బాల్మనీలు 
చెప్పుకోదగ్గవి. కట్టడానికి అన్ని వైపులా అతి సుందరంగా విస్తరించిన ఆర్బీలు 
వాస్తు శిల్ప సౌందర్యాన్ని చాటుతున్నాయి. 
మహమ్మద్‌ కులీ : 18 అడుగుల ఎత్తున గట్టుపై నిర్మించిన ఈ సమాధి కింది 
అంతస్తు 200 చదరపు అడుగులు, పైన 126 చదరపు అడుగులుంటుంది. 
అన్ని సమాధుల్లోకి ఎత్తుగా విలక్షణంగా కనిపిస్తోంది. 
సుల్తాన్‌ మహమ్మద్‌ కుతుబ్‌షా కాలంలో 1614లో ప్రారంభమైన 
మక్కామసీదు నిర్మాణం 80 సంవత్సరాల సుదీర్హ కాలం పాటు సాగి చివరికి 


80 హైదరాబాదు చారిత్రక వైభవం 
బెరంగజేబు హయాంలో 1693లో ముగిసింది. బెరంగజేబు ఈ మసీదు 
నిర్మాణ శైలిలో కొంత మార్పులు చేశారు. అద్దంలా తళతళలాడే చలవరాయి 
ఫలకలు పరచడం ఈ మార్పుల్లో ప్రధానమైంది. 

సలాబత్‌జంగ్‌ 1750లో చౌమహల్లా ప్యాలెస్‌ కట్టించాడు. ఇది 
టెహ్రాన్‌లోని పర్షియా రాజప్రసాదాన్ని పోలిఉంది. ఆసఫ్‌జాహీ రాజప్రసాదాల్లో 
ఇది మొదటిది. 

“మోతిమహల్‌” నిర్మాణం నిజామలీఖాన్‌ కళా ప్రియత్వానికి నిదర్శనం. 
గుల్షన్‌ మహల్‌, పంచ్‌ మహల్‌, మహబత్‌ మహల్‌, ఖిల్వత్‌ ముబారక్‌, 
రోషన్‌బంగ్గా, చార్‌బంగ్లాతో పాటు పలు షాదీఖానా భవనాల్ని నిర్మించాడు. 
ఆయన భార్యలో ఒకరైన భక్షి బేగం పేరుతో బేగంపేట్‌ నిర్మాణం చేశాడు. 
బ్రిటీష్‌ రెసిడెంట్‌ రంగ్‌మహల్‌ ఈయన హయాంలోనే నిర్మాణం అయింది. 

17వ శతాబ్దంలో వలస వచ్చిన పాశ్చాత్యుల ప్రభావంతో భవనాల 
శైలి మారింది అప్పటి వరకు మండువాలుగా ఉండే ఇల్లు చిన్న తోటల మధ్య 
బంగళా పద్ధతిలోకి మారింది. బ్రిటీష్‌ రెసిడెన్సీ భవనాల్ని బ్రిటీష్‌ ప్రతినిధుల 
కోసం కట్టించారు. అవి యూరోపియన్‌ శైలిలో రినైజా పద్ధతిలో ఉన్నాయి. 
నవాబులు అదే శైలిని అనుకరించారు. ఫలక్‌నుమా, ఖిల్వత్‌ ప్యాలెస్‌, ఖుర్నీద్‌రూ 
బరాదరి ఈ విధంగా కట్టినవే. యూరోపియన్‌ వాస్తు శిల్పానికి నమూనాలు. 
ప్లాన్‌లో యూరోపియన్‌ లక్షణాలతో మిశ్రమపద్ధతి కనిపిస్తోంది. ఉదాహరణకు 
1845లో నిర్మించిన మాల్వాలా ప్యాలెస్‌, 1890 నాటి మహబూబ్‌ మాన్నన్‌ 
చెప్పుకోవచ్చు. మాల్వాలా ప్యాలెస్‌లో మధ్యలో ప్రాంగణం, ఆవరణ, వరండాలు 
ఇంటి లోపలకు తెరుచుకుంటాయి. ముస్లిం పద్ధతిలో బయటికి కిటికీలుండవు. 
ఇవి అతి సుందరమైన చెక్కల నిర్మాణాలు. బయటివైపు క్లాసికల్‌ సంప్రదాయమైన 
అలంకారమైన పెద్దఆర్బీతో చూడగానే యూరోపియన్‌ భవంతి అనిపిస్తోంది. 

కాచిగూడ రైల్వే స్టేషన్‌ విక్టోరియన్‌ పద్ధతిలో నిర్మాణమైంది. విక్టోరియన్‌ 
పరిమాణంలో అతిపెద్ద డోములుగల ఐదు అంతస్తుల భవంతులు, మొగలు 
ఛత్రీలు గల అసెంన్లీ, ఎంతో పెద్దదైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, 
ఉస్మానియా ఆస్పత్రి, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరి వంటి గొప్ప కట్టడాలు. ఆర్ట్స్‌ 
కాలేజ్‌, హైకోర్టు పూర్తి గ్రానైటు నిర్మాణాలు ఉన్మానియా ఆసుపత్రి, అసెంబ్లీ 


"హైదరాబాద్‌ - ఇస్లామిక్‌ వాస్తు 81 


భవనం ఇటుక, సున్నంతో లై లైమ్‌ ష్లాస్టరింగ్‌ చేసిన సౌదాలు. ఇవి భారత శెలి 
అని అనలేం. పూర్తి బ్రిటీష్‌ శైలి కాదు. వీటిని వలస వాస్తు శి ల్పప 


(కాలోనియల్‌ ఆర్కిటెక్చర్‌) అంటారు. 
చౌమహల్లా ప్యాలెస్‌ 

ఆఫ్వాబ్‌ మహల్‌, మహ్హాబ్‌ మహల్‌, తహ్‌నియాత్‌ మహల్‌, అఫ్జల్‌ 
మహల్‌, 1912లో ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మరమ్మతులు 
చేయించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశాలమైన ప్రాంగణం, పచ్చిక 
బయళ్ళు, నీటి కొలనులో అతి పెద్ద సైజు పాలరాతి ఫౌంటేన్‌, ఫౌంటేన్‌కు 
ఉత్తరాన విశాలమైన దర్చార్‌హాల్‌ ఎతైన పీఠంపై కనిపిస్తోంది. దర్బార్‌ హాల్‌లో 
నేలపై పరిచిన పాలరాతిలో మన నీడ కనపదేలా ఉంది. తలెత్తి చూస్తే హాల్‌ 
సీలింగ్‌ ఆకాశాన్ని తాకుతోందా? అన్నట్లు అందమైన లతలు, పూల 
అలంకరణలతో 60 అడుగుల ఎత్తయిన సీలింగ్‌, ఆ సీలింగ్‌ నుంచి వేలాడుతూ 
లెక్కకు మించి ఉన్న అతి పెద్ద బెల్జియం క్రిస్టల్‌ షాండిలియర్‌ల అందాలు 
ఆనాటి రాజరికపు హోదాకు గుర్హు. నేటికీ చెక్కుచెదరక కనిపిస్తున్నాయి. ఆ 
రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. అయినా షాండిలియర్‌లతో వెలుగు కోసం 
మైనపు ఒత్తులు వాడారట. పొగరాని, మసిపట్టని కొవ్వొత్తులను లండన్‌ నుంచి 
దిగుమతి చేసుకునేవారట. 

దర్చార్‌హాల్‌లో నిజాం సందర్శకుల నుంచి ఫిర్యాదులు, ఆర్బీలు 
అందుకునేవారు. విదేశీ ప్రముఖుల్ని ఆహ్వానించి స్టేట్‌ రిసెప్షన్‌ ఇక్కడే ఇచ్చేవారు. 
కింగ్‌ జార్జ్‌ 5, క్వీన్‌ మేరీలు హైదరాబాద్‌ వచ్చినప్పుడు నిజాం 1905లో 
చౌమహల్లాలోనే స్వాగతం పలికారు. వైభవం కోల్పోతున్న చౌమహల్లాపై ప్రిన్‌స్సె 
అస్రా చొరవతో మళ్ళీ ఈ ప్యాలెస్‌కు పూర్వవైభవం వచ్చింది. 
గోల్కొండ 

గోల్కొండ కోటను ఆనుకొని అక్రమ కట్టడాలు వెలిశాయి. ఆ ఇళ్ళకు 
నల్ల కనెక్టన్‌, ఇంటి నెంబర్లు జిహెచ్‌ఎంసి కేటాయించడం దారుణమనే చెప్పాలి. 
జమాలీ దర్వాజా ఎండి లైన్స్‌ రోద్దులో శాకం చెరువు వద్ద గోడకు ఆనుకొని 
నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫ్రంట్‌ కాటేజ్‌ వద్ద కోట గోడను ఆనుకొని మెట్ల 
పక్షనే నిర్మాణంచేసి రాళ్ళు తొలగించారు. 9 కిలోమీటర్ల పొడువున ఉన్న 


న 
ద్దతి 
(యణ 


82 హైదరాబాదు చారిత్రక వైభవం 
కోట గోడ చుట్టూ 10 వేల గృహాలు వెలిశాయి. నిబంధనల మేర 800 మీటర్ల 
దూరంలో నిర్మాణాలు చేపట్టరాదు. గోల్ఫ్‌కోర్సు కోసం అక్రమ బ్లాస్టింగ్‌ 
చేస్తున్నారు. ఆ మట్టి తీసి నయాఖిలాలో పోస్తున్నారు. మట్టికుప్పల కింద 
అనేక చారిత్రక ఆధారాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. 

హెరిటేజ్‌ పరిరక్షణ కోసం కొన్ని స్వచ్చంద సంస్థలు మాత్రమే 
పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాత్ర లేదనే చెప్పవచ్చు. హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసిల్లో 
దైరెక్సన్స్‌ ఇచ్చే ఏజెన్సీలున్నాయి కాని అమలు చేసే శాఖ ఇంత వరకు ప్రారంభం 
కాలేదు. హెరిటేజ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా 
ఉంది. 

హెరిటేజ్‌ బిల్దింగ్‌లకు పన్ను మినహాయింపు ఇవ్వాలి. పన్ను 
మినహాయింపు అమలు కావడం లేదు. పబ్లిక్‌బిల్దింగ్స్‌, అజ్డాఖానా జహర, 
దారుషిఫా, బాదుషాహీ ఆషురాఖానా, బాగే ఆమ్‌ మసీద్‌ అంటే రిలీజియస్‌ 
బిల్దింగ్స్‌ను ప్రిజర్చ్‌ చేస్తున్నారు కాని ప్యాలెస్‌లు, సెక్యూలర్‌ బిల్దింగ్‌ల విషయంలో 
(ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. 

ప్రిజర్వేషన్‌ విషయంలో హైకోర్టు భవనం పరిస్థితి కొంత మెరుగ్గా 
ఉన్నప్పటికీ, పక్కనే ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనం - నిర్వహణ విషయంలో 
కూడా (శ్రద్ధ తీసుకోవాలి. 

వాస్తు శిల్చ్పకళా సాధన విషయంలో భారతదేశం విశ్వవిఖ్యాతి 
గాంచింది. వివిధ సంస్కృతుల సమ్మేళనంగా విలసిల్లిన భారతీయ వాస్తు శిల్చకళా 
చరిత్రలో మధ్యయుగ భారతీయ చరిత్రకు విశిష్టమైన స్థానం ఉంది. భారత్‌లో 
ఇస్లాం ప్రవేశించిన తరవాత ఢిల్లీ సుల్తానులు, బహుమనీలు, మొఘలులు, 
కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు వాస్తు శిల్ప కళాభివృద్ధికి బహుముఖంగా 
_తోడ్పాటునందించారు. మధ్య ఆసియా వాస్తు కళా వారసత్వాన్ని కొనసాగిస్తూనే 
స్థానికంగా ఉన్న హిందూ వాస్తుకళా వారసత్వాన్ని జోడించి ఉమ్మడి సాంస్కృతిక 
విలువలకు పునాది వేశారు. నాడు నాటబడ్డ ఈ ఉమ్మడి సాంస్కృతిక విలువల 
మొక్కే ఇవ్వాళ "భిన్నత్వంలో ఏకత్వంగా” ప్రపంచభఖ్యాతి గాంచిన భారతీయ 
విలువ అనే వృక్షంగా మారింది. 


హైదరాబాద్‌ - ఇస్తామిక్‌ వాస్తు 83 

హైదరాబాద్‌ కేంద్రంగా పాలించిన ముస్లిం రాజవంశాలు సాంస్కృతిక 
సమ్మేళన భావనకు ఇతోధికంగా దోహదపద్దారు. కుతుబ్‌షాహీల సాంస్కృతిక 
వైభవంపై విశేషమైన పరిశోధనలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 
అయితే నిజాంలుగా వ్యవహరించబడ్డ ఆసఫ్‌జాహీ వంశపు పాలకులు 
సాంస్కృతిక రంగంలో చేసిన కృషి ప్రశంసనీయమైంది. 

ఎస్‌. ఎ. బిల్‌గ్రామి యొక్క ప్రఖ్యాతిగాంచిన పుస్తకం ల్యాండ్‌మార్క్‌ 
ఆఫ్‌ ది దక్కన్‌ 1927లో హైదరాబాద్‌లోని వివిధ చారిత్రక కట్టడాల గురించిన 
అధ్యయనం జరిగినప్పటికీ ఆసఫ్‌జాహీల కాలం నాటి హస్తకళ, కట్టడాల 
గురించిన ప్రస్తావన అతి తక్కువగా ఉంది. యూసఫ్‌ హుస్సేన్‌ పుస్తకం ది 
ఫస్ట్‌ నిజాం ది లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ నిజాం ఆసఫ్‌రూ 1 తన శీర్షికకు తగ్గట్టే 
మొదటి నిజాం చరిత్రను, ముఖ్యంగా అతని రాజకీయ విజయాలనూ 
చర్చించింది. రాజకీయ చరిత్రపై దృష్టి నిలపడం కారణంగా వాస్తు శిల్చకళలకు 
సంబంధించి రేఖామాత్రమైన ఉల్లేఖనాలు కూడా లేకపోవడం ఇందులో 
గమనార్దమైన విషయం. వివి కృష్ణశాస్త్రి పుస్తకం సెలెక్ట్‌ మాన్యూమెంట్స్‌ ఆఫ్‌ 
హైదరాబాద్‌ పేరుకు తగ్గట్టే ఎంపిక చేసుకొన్న విళిష్టమైనవిగా భావించిన 
కట్టడాలను గురించి చర్చించింది. 

కాబట్టి ఆసఫ్‌జాల కాలం నాటి వాస్తుకళకు సంబంధించి సవివరమైన 
అధ్యయనం కానీ, విశ్లేషణకానీ మనకిందులో కనిపించదు. పూర్తిగా 
ఆసవ్‌ జాహీల మీద దృష్టి కేంద్రీకరించినప్పటికీ చరిత్రకారులు శ్రీ 
బి.రాబేంద్రప్రసాద్‌ పుస్తకం ది ఆసఫ్‌ జా ఆఫ్‌ హైదరాబాద్‌, దాదాపుగా 
రాజకీయ చరిత్రను పరిశీలించింది కాబట్టి వాస్తుకళకు సంబంధించి భారీగానే 
ఖాళీలను వదిలింది. 400 సంవత్సరాల హైదరాబాద్‌ చరిత్రను ఒకే గొడుగు 
కింద చూపించడం కారణంగా రజా అలీ ఖాన్‌ పుస్తకం, హైదరాబాద్‌ 400 
ఇయర్స్‌లో ఆసఫ్‌ జాహీల చరిత్ర, ముఖ్యంగా వాస్తుకళా చరిత్ర, రేఖామాత్రంగా 
మాత్రమే కనిపించింది. హైదరాబాద్‌ చరిత్రకారుల్లో విఖ్యాతులైన వి.కె.బావ 
పుస్తకం ది లాస్ట్‌ నిజాం ది లైఫ్‌ అండ్‌ టైమ్స్‌ ఆఫ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 
రాజకీయ దౌత్య వ్యవహారాలు, చివరి నిజాం అయిన ఉస్మాన్‌ అలీఖాన్‌కు 
సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించారు. కానీ, కనీసం అతని జమానాలో 


84 హైదరాబాదు చారిత్రక వైభవం 
జరిగిన వాస్తుకళాభీవృద్ధిని గురించి ప్రస్తావించడం జరగలేదు. కాబట్టి ఈ 
పుస్తకంలో హైదరాబాద్‌ చరిత్రపై క్షుణ్ణంగా చర్చించాం. ఇందులో మనం 
కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల పాలనాకాలంలో జరిగిన వాస్తు శిల్ప కళాభివృద్దిని 
గురించి లోతైన పరిశోధనా, విశ్లేషణలను చూస్తాం. వివిధ చారిత్రక వాస్తవాలను 
వెలుగులోకి తీసుకురావడం మాత్రమే కాకుండా కొన్ని ముఖ్య ప్రయోజనాలను 
కూడా నెరవేర్చిందని చెప్పవచ్చు. ఒకటి భౌతిక ప్రయోజనమైతే; ఇంకొటి 
కంటికి కనిపించనటువంటి భావనాత్మక ప్రయోజనం. 

పర్యాటకరంగం ఒక అంతర్జాతీయ పరిశ్రమగా ఇబ్బడి ముబ్బడిగా 
పెరుగుతూ విదేశీయుల్ని ఆకర్షిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బాగా 
ప్రాచుర్యంలోకి వచ్చిన కట్టడాలే కాకుండా, ఆసఫ్‌జాహీల కట్టడాల్లో 
విశేషమైన వాటిని పర్యాటక ప్రాముఖ్యతకల కేంద్రాలుగా. తీర్చిదిద్దిగలిగితే 
ఆర్దికంగా లబ్బిపొందటమే భౌతిక ప్రయోజనం. 

భావనాత్మక 'ప్రయోజనమేమిటంటే... వలసవాద సాంస్కృతిక దాడి 
నేపథ్యంలో భారత జాతీయ అస్తిత్వ నిరూపణకు సంబంధించింది. ఆసఫ్‌జాహీల 
పాలన (ప్రారంభమైన శతాబ్దంలోనే వలసవాదులైన ఆంగ్లేయులు క్రమక్రమంగా 
తమ రాజకీయాధిపత్యాన్ని నెలకొల్పారు. తమ రాజకీయాధిపత్యానికి ప్రజల 
ఆమోదం సంపాదించే వ్యూహంలో వలసవాదులు అనేక పన్నాగాలు పన్నారు. 
అబద్దాలాడారు. వివాదాస్పద అంశాలపై తప్పుడు వాదనలు, వ్యాఖ్యానాలతో 
స్థానికుల మధ్య గొడవలు సృష్టించారు. 

18వ శతాబ్దాన్ని అంధకారయుగంగా అభివర్ణించడం మొదలుపెట్టారు. 
రాజకీయ అరాచకత్వం, కరాళనృత్యం చేసిన కాలంగానూ, సంస్కృతి రంగంలో 
అంటే సంగీతం, సాహిత్యం, వాస్తుశిల్చకళాభివృద్ధి అధఃపాతాళానికి వెళ్ళిన 
కాలంగానూ వక్కాణించారు. ఈ అంధకార బంధుర యుగం నుంచి వెలుతురు 
వైపు నడిపించడానికే దైవం తమను ఎంపిక చేసి భారతదేశం పంపించినట్లు 
అత్యంత అధునాతన నాగరికులమైన తాము భారతీయులను నాగరికులం 
చేస్తామనీ, కాబట్టీ భారతీయులు నోరుమెదపకుండా తమ పాలనను 
అంగీకరించాలనీ అన్నారు. అంటే 18వ శతాబ్దంలో భారతదేశంలో సాంస్కృతిక 
పతనం అనేవాదన వలసపాలనకు నైతికబలాన్ని కలగజేసింది. ఈ వికృత 
వాదన ఇప్పటికీ మన స్కూలు పాఠ్యపుస్తకాల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది. 


హైదరాబాద్‌ - ఇస్లామిక్‌ వాస్తు రిక్‌ 
ఈ వలసవాద ప్రేరిత ఆరోపణలు నిజం కావనీ, వాస్తవంలో 18వ 
శతాబ్దంలో సాంస్కృతిక రంగంలో భారతదేశం ఎంత మాత్రం వెనకంజ వేయలేదనీ, 
ఆంగ్లేయుల కంటే మెరుగ్గానే ఉండిందనీ, ఆసఫ్‌జాహీలతో పాటు వివిధ సంస్థానాల 
చరిత్ర స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు అవధ్‌ (ఫైజాబాద్‌/లక్నో కేంద్రాలుగా) 
పోషణలో సంగిత, సాపి హిత్య, లలితకళాభివృద్ది బాగా జరిగిందనీ ప్రముఖ 
చరిత్రకారులైన సీమాఅలవి లాంటి వారు బలమైన చారిత్రక సాక్ష్యాలతో నిర్వంద్వంగా 
నిరూపించి ఉన్నారు. సీమాఅలవి సంపాదకత్వంలో వెలువడ్డ ది 18 సెంచరీ 
ఇన్‌ ఇండియా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌. ఇర్భాన్‌హబీబ్‌, ముజప్ఫర్‌ ఆలం, 
పిజెమార్చల్‌, ఓంప్రకాష్‌ సిఏబైలీ, ప్రసన్న పార్థసారధి మొదలైన చరిత్రకారులు 
క విషయాలపై ఎక్కువ రాశారు. 
భారతీయ అస్తిత్వ నిరూపణలో భాగంగా వచ్చిన ఈ వాదనలను, 
ఈ పరిశోధనా వ్యాసం కూడా సాంస్కృతిక రంగంలో ఒక కొనసాగింపుగా 
చూడడానికి అర్హమైనది. వలసవాదులు అంధకారయుగంగా అభివర్ణించిన 
పద్దెనిమిదవ శతాబ్దపు దక్షిణ భారత దేశం, ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రంగా 
వాస్తుకళా నిర్మాణ రంగంలో వెలుగు రవ్వల్ని వదిలిందన్న విషయం ఇందులో 
స్పష్టపడుతుంది. ఇదే తర్వాతి కాలంలోనూ కొనసాగిందనేది రుజువు అవుతుంది. 
బీజాపూర్‌, బీదరు, గోల్కొండ రాజ్యాలందున్న సంస్కృతిని దక్కన్‌ సంస్కృతి 
అంటారు. గోల్కొండను తొలుత కాకతీయ వంశీయుడు రుద్రదేవుడు నిర్మించాడు. 
కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ నగర నిర్మాణాన్ని వాస్తు శిల్పి ఆజంఖాన్‌. 
ట్యాంక్‌బండ్‌ను ఇబ్రహీం కుతుబ్‌షా నిర్మించాడు. 2,500 అడుగులు. 
హైదరాబాద్‌ నగర నిర్మాణాన్ని నాజరుల్ముల్కు చేశాడు. సున్నం పైకప్పు 
కుతుబ్‌షాహీ నిర్మాణాల్లో కనిపిస్తోంది. మొగల్‌ శైలి రూఫింగ్‌ ప్రారంభ ఆసఫ్‌ 
జాహీ నిర్మాణాల్లో కనిపిస్తోంది. (జిలుఖానా గేట్స్‌ లాడ్‌బజార్‌ రూఫింగ్‌). 
బరాదారి మొగల్‌ కాలాన్ని పోలి ఉంది. బేగంపేట్‌ రెండవ 
సఫ్‌జా కుమార్తె బషీర్‌న్‌న్నిసా బేగం, బేగం బజార్‌ నిజాం అలీఖాన్‌ తల్లి 
స్రం బేగం పేరుతో ఏర్పడింది. 


గేవిడీ ఖుర్నిద్‌జా దీర్హవృత్తకార వంపులు, చెక్క ఫ్లోరింగ్‌తో గ్రాండ్‌ లుక్‌ 
ఇస్తోంది. సైదానిమా సమాధి నియోకుతుబ్‌షాహీ.. మినార్హు, సూ క్షగోపురం. 


86 హైదరాబాదు చారిత్రక వైభవం 


ఉస్మానియా యూనివర్శిటీ హిందూ ముస్లిం సమ్మేళనం. ఆలయశైలి, ఇస్లామిక్‌ 
పర్షియన్‌, గోతిక్‌ శైలిల మిశ్రమం. కాంక్రీట్‌ గోపురం, ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రవేశ 
హాల్‌ గోపురం. పైగా సమాధుల్లో రాతి జాలీ. బ్రిటీష్‌ రాకతో గాజు వాడకం 
పెరిగింది. ఇఎన్‌టి ఆస్పత్రి, మహల్‌ వనపర్తి చెక్కతలుపులు గాజు పలకల్ని 
వాడారు. స్థానిక హిందూమతం, ఇస్లామిక్‌, యూరోపియన్‌ శైలి ప్రభావం 
కన్పిస్తోంది. మెహబూబ్‌మాన్నన్‌ యురోపియన్‌ మొగల్‌ శైలిలో ఉంది. హైకోర్టు 
నిర్మాణంలో ఎరుపు, తెలుపు రాళ్ళను వాడారు. 





సమాధుల్లో దాగిన చారిత్రక వైభవం 


హైదరాబాద్‌ను పాలించిన ఏడుగురు సుల్తానుల సమాధులతో పాటు 
నగర నిర్మాత కులీ కుతుబ్‌షా కుమార్తె హయత్‌బక్ష్మి ఇబ్రహీం కుతుబ్‌షా 
ఆరవ కుమారుడు మీర్జా మహమ్మద్‌ అమీన్‌ సమాధి, అబ్బుల్‌ కుతుబ్‌షా పెద్ద 
అల్లుడు సయ్యద్‌ అహ్మద్‌ సమాధి, రాకుమారి కుల్ఫ్సుంబేగం, రాచ నర్తకిగా 
తానీషా మన్ననలతో హృదయాన్ని చూరగొన్న ప్రేమావతి, తారామతి సమాధులు 
గోల్కొండ కోటకు వాయువ్యంగా ఒక కిలోమీటర్‌ దూరంలోగల కుతుబ్‌షాహీ 
టూంబ్బ్‌ ప్రాంతంలో ఉన్నాయి. భౌతిక కాయాలకు అంత్యక్రియలు 
జరిపించేందుకు ప్రత్యేక వాటిక కూడా ఈ ప్రాంతంలో ఉంది. 16వ శతాబ్దంలో 
లక్షలాది రూపాయల వ్యయంతో ఈ సమాధుల్ని నిర్మించారు. ఈ నిర్మాణాలకు 
లక్షా యాభై వేల పౌండ్ల ఖర్చు అయిందని చరిత్రకారుడు హంటర్‌ తన 
రచనల్లో పేర్కొన్నాడు. 

ఈ సమాధులన్నీ ఒకే రకంగా ఉండటం విశేషం. భూమిపై ఎత్తైన 
చతురస్రాకారంలో వేదికను నిర్మించడంలో పర్షియా, హిందూ నిర్మాణ వాస్తు 
సంప్రదాయాలు వెల్లడవుతాయి. బహమనీ సుల్తానులు బీదర్‌, 'గుల్బర్లాల్లో 
నిర్మించిన కట్టడాలు బీజాపూర్‌ ప్రాంతంలో ఆదిల్‌షాహీ సుల్తానులు కట్టించిన 
నిర్మాణాల కంటే కుతుబ్‌షాహీల నిర్మాణంలో నైపుణ్యం స్పష్టంగా గోచరిస్తాయి. 
కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పైకి వెళ్లేందుకు నాలుగు వైపులా మెట్టు, ద్వారాలు 


88 హైదరాబాదు చారిత్రక వైభవం 


ఉంటాయి. పైకప్పు నుంచి నలభై అడుగుల ఎత్తులో రూపొందించిన వాటిపై 
గుమ్మటాలు, ఆయా శిఖరాలపై లతలు, పద్మాలతో నిర్మాతల కళాత్మక నైపుణ్యం 
చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. టూంబ్స్‌లో వాటిన పింగాణీ బైల్స్‌ 
నాలుగు శతాబ్దాలు పైబడినా వాటి సహజత్వం ఇంకా చెక్కుచెదర్లేదు. వీటిపై 
ఖురాన్‌ సూక్తులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. గోల్కొండపై జరిగిన దాడుల 
సమయంలో తుపాకి గుళ్లకు కొన్ని సమాధులు దెబ్బతిన్నాయి. కాలక్రమేణా 
అందమైన వస్తువుల్ని అలంకరణ సామగ్రిని ఎత్తుకుపోయే అలవాటులో భాగంగా 
ఆయా సమాధులపై పలు రకాల టైల్స్‌ మాయమైయ్యాయి. 

1672లో మరణించిన ఆరవ కుతుబ్‌షా అబ్బుల్లా కుతుబ్‌షా సమాధిని 
నల్ల రాయితో నిర్మించి ఖురాన్‌ సూక్తులను పొందుపరిచారు. సుల్తాన్‌ కులీ 
కుతుబ్‌షా సమాధికి సమీపంలోనే ముగ్గురు పాలకుల సమాధులు ఉన్నాయి. 
ఆ సమాధులకు దూరంగా దక్షిణం వైపు నగర నిర్మాణ శిల్పి మహ్మద్‌ కులీ 
కుతుబ్‌షా సమాధి ఉంది. ఆ సమాధికి మరింత దూరంలో ఆగ్నేయ దిశలో 
ఆరవ సుల్తాన్‌ సమాధి ఉంది. ఆ ప్రాంతం భారీ సమాధులతో ఇరుకు అవకుండా 
ముందు చూపుతో దూరం దూరంగా సమాధుల్ని నిర్మించారు. ఏడవ సుల్తాన్‌ 
అబ్బుల్లా కుతుబ్‌షా సమాధి ఈ విధంగా బాగ్‌ బయట ఉందని పరిశోధకులు 
అభిప్రాయపడుతున్నారు. అబుల్‌ హసన్‌ తానీషాదిగా పేర్కొంటున్న సమాధి 
అసంపూర్తిగా కనిపిస్తోంది. బెరంగజేబుతో చేసిన యుద్ధం అనంతరం బందీగా 
దౌలతాబాద్‌కు వెళ్లి అక్కదే మరణించిన తానీషా నిజమైన సమాధి దౌలతాబాద్‌ 
నుంచి బెరంగాబాద్‌ మధ్య మార్గంలో ఉంది. 


కుతుబ్‌షాహీల వంశంలో మొట్టమొదటి వాడైన కులీ కుతుబ్‌షా సమాధిని 
ఆయనగ్గజీవించి ఉన్న కాలంలోనే నిర్మించారు. నల్లరాయితో 30.5 చదరపు 
మీటర్ల వేదికపై 9.5 మీటర్ల చతురస్రంతో నిర్మించారు. ఆరు మీటర్ల ఎతయిన 
గోడలు వాటిపై ఆరు మీటర్ల వ్యాసంతో గోళాకృతితో లోపలి వైపు వలయాకారంలో 
సమాధి ఉంది. బహమనీల కాలంలో ప్రత్యేక శైలితో కనబర్చిన కళలున్నాయి. 
వేదికపై చిన్న చిన్న సమాధుల్లో ఆ సుల్తాన్‌కు సన్నిహితులైన వారి స్మారక 
కట్టడాలు ఉన్నాయి. వీటిల్లో చిన్నదైన నిర్మాణం ఆ పాలకుల చరిత్రలో 
ప్రత్యేకమైన విశేషాలుగల జంషెడ్‌ కులీ కుతుబ్‌షా తన జీవిత కాలంలో 


సమాధుల్లో దాగిన చారిత్రక వైభవం 89 
స్వయంగా నిర్మింప చేసుకున్న సమాధి. రెండు బాల్మనీలతో గల ఈ నిర్మాణంలో 
1550లో జనవరిలో ఖననం చేశారు. రెండంతస్తుల భవనంలో కనిపిస్తూ 
పలు విశేషాలతో ఉన్న మరో సమాధి తెలుగు కవిగా మల్మీభ రాముడిగా 
ప్రసిద్ది పొందిన నాల్గవ సుల్తాన్‌ ఇబ్రహీం కులీ కుతుబ్‌షా. 9.5 మీటర్ల 
చతురస్రంపై గల సమాధికి నాలుగు వైపులా ఐదు ఆర్పీలు చక్కని కళా 
ప్రతిభను కనబరుస్తున్నాయి. ఈ సమాధుల ప్రాంతాన్ని (ప్రత్యేక పరిరక్షణ 
ప్రాంతంగా ప్రకటించి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడంలో విదేశీయులతో 
సహా అందరి దృష్టి ఇటువైపు మళ్లడం జరుగుతోంది. 

పాయిగా టూంబ్బ్స్‌ 


హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌ చౌరస్తా నుంచి డిఆర్‌డిఎల్‌కు వెళ్లే 
దారిలో పాయిగా టూంబ్స్‌ ఉన్నాయి. దక్షిణ భారతదేశ తాజ్‌ మహల్‌గా 
ఇవి ప్రసిద్ధికక్కాయి. ఎనిమిది తరాలకు చెందిన పాయిగాల సమాధులు 
విశాల ప్రాంగణంలో ఉన్నాయి. పాయిగాలంటే నిజాం నవాబుల 
సైన్యాధ్యక్షులు. కానీ తర్వాత నవాబు కుటుంబాలతో బంధుత్వాలు కలుపుకున్నారు. 
దక్కన్‌-రాజస్థాన్‌ డిజైన్‌లతో నిర్మితమైన ఈ సమాధులు విశాలమైన 
ప్రాంగణంలో ఎనిమిది తరాలకు చెందిన పాయిగా వంశస్తుల సమాధులు 
32 దాకా ఉన్నాయి. 

ఫక్రుద్దీన్‌ సమాధిపై ఆస్ట్రిచ్‌ పక్షిగుడ్డును వేలాడదీశారు. వందేళ్ల క్రితం 
ఈ సమాధిపై ఏర్పాటు చేసిన ఆఫ్టిచ్‌ గుడ్డు నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. 
ఆస్మాన్‌రూ సమాధిని ఇటలీ నుంచి తెప్పించిన స్పెషల్‌ పాలరాతితో నిర్మించారు. 
ఈ పాలరాయి కాలంతో పాటు రంగులు మారుస్తుంది. వర్షాకాలంలో 
ఆకుపచ్చగా, చలికాలంలో తెల్లగా, ఎండాకాలంలో పసుపుపచ్చగా కనిపిస్తుంది 
ఈ సమాధి. ప్రకృతిలో మార్పులకు అనుగుణంగా రంగుల్ని మార్చేస్తుంది ఈ 
రాయి. రంగులు మార్చే మూడు కాలటల్లోనూ ఈ సమాధిని చూస్తే అదో గొప్ప 
అనుభూతిగా మిగిలిపోతుంది. 

ప్రీ పురుషుల సమాధుల్ని ఇక్కడ సులభంగా గుర్తించవచ్చు. పురుషుల 
సమాథులపై 30 సెంటీమీటర్ల ఎత్తయిన గోపురం లాంటి నిర్మాణం ఉంటుంది. 
ఇసుక, సున్నంతో నిర్మించిన గోడలపై పూలతీగలు, పుష్పాలు, రకరకాల 


90 . హైదరాబాదు చారిత్రక వైభవం 


ఆకారాలను అద్భుతంగా చెక్కారు. ఈ సమాధుల నిర్మాణంలో భిన్నత్వంలో 
ఏకత్వం కనిపిస్తుంది. ఇక్కడ రాజస్ట్రానీ, పర్షియన్‌ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 

నల్లరాతితో తయారైన అరుదైన బల్ల ఇక్కడ ఉంది. మక్కామసీదులో 
ఉన్న బల్లలనే పోలి ఉన్నా దీని కాళ్ళు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇది ఏకశిలతో 
తయారైన బల్ల అని, ఇరాన్‌ నుంచి వచ్చిన శిల్పులు దీన్ని చెక్కి ఉంటారని 
ఆర్మ్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మూడు టన్నులకు పైగా బరువు 
ఉండే ఈ బల్లను ఇక్కడకు ఎలా చేర్చారనేది ఇప్పటికీ అంతు పట్టడం లేదు. 
నిరాదరణకు గురైన ఈ టూంబ్స్‌ శిథిలావస్థకు చేరుకోవడమే కాదు. ఆక్రమణల 
బారిన పడుతున్నాయి. 


కళానైపుణ్యం ఉట్టిపడే పాయిగా నవాబుల సమాధులు కళావిహీనంగా, 
దయనీయంగా నేడు దర్శనమిస్తున్నాయి. ఆసఫ్‌జాహీల కాలంలో నిజాం 
నవాబులతో సరిసమాన హోదా, దర్పాన్ని పాయిగా నవాబులు ప్రదర్శించారు. 
నిజాంకు సైన్యాధ్యక్షులు గా, ప్రధాన ప్రభుత్వ సలహాదారులుగా పాయిగాలు 
వ్యవహరించారు. పాయిగాలు గొప్ప పరాక్రమవంతులుగా ప్రఖ్యాతిగాంచారు. 
పాయిగా అంటే అత్యున్నత హోదా, గొప్పదనాన్ని వ్యక్త పరిచేందుకు నిజాంలు 
తమ సైన్యాధ్యక్షులకిచ్చిన ఒక బిరుదు. నిజాం ఉల్‌ ముల్క్‌ ఆసఫ్‌జా 1తో 
పాటు పాయిగాలలో 'ప్రప్రథముడైన అబుల్‌ఖాయర్‌ ఖాన్‌ 1784 ప్రాంతంలో 
దక్కన్‌ వచ్చి స్థిరపడ్డారు. 

ఆసఫ్‌జాహీల ప్రత్యేక సైనిక దళంగా ప్రతీతి చెందిన పాయిగాలు 
నిజాం ప్రభువులకు అత్యంత సన్నిహితంగా వారి విశ్వాస పాత్రులుగా ఉండి 
నిజాం నుంచి అనేక బహుమతులు, అత్యున్నత బిరుదులు అందుకున్నారు. 
ఆసఫ్‌రూ 2 వద్ద పనిచేసిన సైనికాధ్యక్షుడు అబ్బుల్‌ ఫతేఖాన్‌కి నిజాం ఆస్థానంలో 
ప్రధాన మంత్రి దివాన్‌ పదవి ఇవ్వజూపినా, ప్రభువుల రాజ్య రక్షణ బాధ్యత 
తప్పించి అధికార వ్యామోహం తమకు లేదని సున్నితంగా ఫతేఖాన్‌ 
తిరస్కరించాడు. నిజాం నవాబు వీరిని 1200 దళాలకు సైన్యాధ్యక్షులుగా 
నియమిస్తూ హైదరాఆద్‌ - బీజాపూర్‌లలో ఆ రోజుల్లోనే ఏదాదికి 30 లక్షల 
రూపాయల రాబడి రాగల భూమిని నజరానాగా ఇచ్చారు. ఫతేఖాన్‌ కుమారుడు 
ఫక్రుద్దీన్‌ ఖాన్‌కి నిజాం తన రెండవ కుమార్తెనిచ్చి వివాహం చేశారు. ఈ 


సమాధుల్లో దాగిన చారిత్రక వైభవం 91 


వివాహంతో పాయిగాలు నిజాంల మధ్య సంబంధం మరింత సన్నిహితమైంది. 
న్యాయ, రక్షణ, రెవెన్యూ శాఖలను సొంతంగా నిర్వహించారు. అనేక విద్యా 
సంస్థల్ని ఏర్పాటు చేశారు. సమాజంలో గొప్ప కీర్తి గడించారు. సర్‌ ఆస్మాన్‌ 
రూ దేవిడి, ఖుర్నిద్‌ రూ ప్యాలెస్‌, వికార్‌ ఉల్‌ ఉమ్రా ప్యాలెస్‌, బేగం పేట, 
బషీర్‌బాగ్‌లోని భవనాలు పాయిగాలు నిర్మించినవే. ఫలక్‌నూమా ప్యాలెస్‌ 
సర్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా నిర్మించాడు. కళాభిమానులైన పాయిగాలు తమకంటూ 
ఏమీ మిగుల్చుకోలేదు. తమ పేరిట అత్యంత సుందర సమాధుల నిర్మాణం 
చేపట్టారు. ఈ సమాధుల నిర్మాణంలో దక్కన్‌-రాజస్టాన్‌ కళాకృతులు డిజైన్‌లు 
ఎక్కువగా కనపడతాయి. ఈ సమాధుల నిర్మాణంలో తెల్లని పాలరాయిని 
ఎక్కువగా ఉపయోగించారు. ఇస్లాం మతానికి చెందిన రెండవ ఖలీఫా హజత్‌ 
ఉమర్‌ ఫారుక్‌ ఎ ఆజం ఈ పాయిగా వంశానికి మూలపురుషుదడని చెబుతారు. 
ఫక్రుల్‌ ముల్క్‌ సమాధి 

హైదరాబాద్‌ సంజీవరెడ్డినగర్‌ ప్రాంతంలోని టిబి హాస్పిటల్‌ సమీపంలో 
గల ఫక్రుల్‌ ముల్మ్‌ సమాధి ఆదరణ కరువైంది. నిజాం నవాబుల పాలనలో 
అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ సమాధిని భారీ 
వ్యయంతో నిర్మించారు. 1933లో మరణించిన నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ తన 
జీవిత కాలంలోనే నిర్మింపజేసిన సమాధి కట్టడంలో చక్కని నిర్మాణ శైలి 
ఇమిడి ఉంది. సువిశాలమైన స్థలంలో నిర్మింతమైన ప్రధాన సమాధి భవనంలో 
స్థంభాలు, కప్పు పైన నిర్మించిన గుమ్మటాల నిర్మాణంలో పాత సంప్రదాయాన్ని 
పాటించినవి కాగా, నలువైపులా అమర్చిన బురుజులు, కిటికీలు ఏర్పాటులో 
యూరోపియన్‌ నిర్మాణ సంప్రదాయం. వస్తువుల సామగ్రి సేకరణలో తీసుకున్న 
(శ్రద్ద మనకు కనిపిస్తాయి. ఈ శతాబ్దం తొలి అర్ధభాగంలో జరిగిన ఈ 
నిర్మాణానికి ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయల వ్యయంతో ప్రధాన 
నిర్మాణం జరగగా, వాటి వెంట క్రమంగా కొన్నిసమాధులు, వాటి రక్షణకు 
చేసిన నిర్మాణాలు మరింతగా పెరిగాయి. ఫక్రుల్‌ ముల్క్‌ కుటుంబ సభ్యుల 
సమాధులు ఈ నిర్మాణ ప్రాంగణం పరిసరాల్లో ఉన్నాయి. ఈ పు 
ప్రాంతం క్రమంగా హరించుకుపోతోంది. 


92 హైదరాబాదు చారిత్రక వైభవం 
'సేఠ్‌ పురన్‌మాల్‌ సమాధి 

రామాయణంలోని ప్రధాన ఘట్టమైన శ్రీరామ పట్టాభిషేక దృశ్యాన్ని 
అపురూపంగా మలచి ఆలయ రూపం తీసుకు వచ్చిన సేఠ్‌ పురన్‌మాల్‌ 
భాగ్యనగరానికి ఎంతో కీర్తిని తీసుకువచ్చారు. నిజాం ఆహ్వానం మేరకు 
హైదరాబాద్‌ సంస్థానంలో అడుగిడిన సేర్‌ పురన్‌మాల్‌ ప్రముఖ వ్యాపారుల్లో 
ఒకరుగా నిలిచారు. రకరకాల పళ్లు, పూలచెట్లు ఏర్పరిచి ఆహ్లాదకరమైన 
వాతావరణం మధ్య కొలువు తీరిన పురన్‌మాల్‌ సమాధిని ప్రజలు సైతం చిన్న 
చూపు చూస్తున్నారు. సీతారాంబాగ్‌లో ఉన్న పురన్‌మాల్‌ సమాధిని పట్టించుకునే 
నాధులే లేరు. ఎంతో అపురూపమైన సీతారాంబాగ్‌లోని శ్రీ సీతారాముల 
పట్టాభిషేక ఆలయాన్ని భాగ్యనగరానికి అందించిన పురన్‌మాల్‌ సమాధి రాను 
రాను తన పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. రాజస్థాన్‌కు చెందిన సేఠ్‌ పురన్‌మాల్‌ 
వృత్తి రీత్యా వ్యాపారి అయినా భక్తపారాయణుడుగా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే 
1809లో సీతారాంబాగ్‌లోని 30 ఎకరాల స్థలంలో (శ్రీరామచండద్రుడి 
పట్టాభిషేకం చేస్తున్న దృశ్యాన్ని తీసుకుని ఆలయాన్ని నిర్మించాడు. రాజస్థాన్‌ 
శైలిలో ఆలయాన్ని రూపుదిద్దించాడు. అప్పటి నుంచి పురన్‌మాల్‌ మరింత 
పేరు ప్రఖ్యాతులకు చేరువయ్యాడు. వ్యాపారంతో పాటు భక్తికి ప్రాముఖ్యం 
ఇచ్చి పురన్‌మాల్‌ నిజాం నవాబుల మన్ననలను పొందాడు. సీతారాంబాగ్‌ 
చివరలోనే పురన్‌ మాల్‌ తన సమాధిని మృతికి ముందే నిర్మించుకున్నారు. 
అందమైన సువాసన గలిగిన చెట్లు పచ్చని ఆహ్లాదకర వాతావరణం కలిగిన 
స్థలంలో సమాధి నిర్మాణం జరిగింది. నాలుగో నిజాం నసీర్‌ ఉద్‌ దవ్‌లా 
ప్రధాన మంత్రి నవాబ్‌ షామ్యూ ఉల్‌ ఉమ్రా రాజారం భక్షి హయాంలో 
సమాధి నిర్మాణం పూర్తి అయింది. 
మహాలక్కాభాయి చందా 

లక లక లక అంటూ సినిమాల్లో చూసిన చంద్రముఖి మాత్రమే 
మనకు ఇప్పటి వరకు తెలుసు. కాని హైదరాబాద్‌లో నిజంగానే చంద్రముఖి 
ఉంది. మూడవ నిజాం కాలంలో రాజనర్తకిగా కీర్తి అందుకున్న ఆమె కథ 
తెలుసుకోవాలంటే మౌలాలిలోని మసాలక్కా బాయి చందా సమాధిని 
దర్శించుకోవాల్సిందే. 


సమాధుల్లో దాగిన చారిత్రక వైభవం 93 


మౌలాలిలో శిథిలావస్థకు చేరిన కమాన్‌ను అప్పట్లో చందాబాయి 
కోసమే నిర్మించారట. ఐదొందల మంది భద్రతా సిబ్బంది జయజయధ్వానాల 
మధ్య అంబారీపై ఊరేగింపుగా వస్తున్న రాజనర్తకి మహా లక్కా బాయి ఓ 
వెలుగు వెలిగింది. ఎంతో అలంకారప్రాయంగా మిరిమిట్లు గొలిపిన ద్వారం 
ఇప్పుడు నిష్కాంతిగా మారింది. గల్లీ లోంచి ముందుకు వెళితే చిన్న చిన్న ఇళ్ల 
మధ్యన ఒక ప్రహరీ ఉన్న కోట లాంటి నిర్మాణం. అప్పట్లో ఈ ప్రాంతంలో 
పరిమళాలు వెదజల్లే మల్లెపొద సువాసనలు గుబాళించేవట. మహాలక్కా 
బాయి ఇక్కడే నాట్యం చేసేది. ఇక్కడే గాన కచేరి చేసేది. తోం... తోం... తో 
అంటూ కాలికి మువ్వలు కట్టుకుని మహా లక్కా బాయి నాట్యం చేస్తుంటే గల్లు 
గల్గ్లున ఆ ప్రాంతమంతా ్రతిధ్వనితో మార్చోగేదట. 

మహా లక్కా బాయి సమాధి ప్రాంగణం విభిన్న శైలితో నిర్మితమైంది. 
మహాలక్కాబాయి సమాధి, ఆమె తల్లి సమాధి పక్కనే ఉంది. అసలు మహాలక్కా 
బాయి తల్లి సమాధి కోసం ఓ ఉద్యానవనాన్ని నిర్మించింది. మొగల్‌ గార్జెన్‌గా 
పేరు పెట్టింది. సమాధికి ఇరువైపులా రెండు ఆర్బ్చ్‌లు ఉన్నాయి. మహాలక్క్మా 
అక్కదే నాట్యం చేసేదట. అక్కడే కూర్చుని కవిత్వం రాసేదట. 

ఇక్కడున్న మెట్లబావి ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. మహాలక్కా బాయి 
నిజాం నవాబులతో ఆడి పాడేది. యవ్వన దశలో ఆమె తెలివి అందం చూసి 
ప్రధాన మంత్రి ఆరిస్తుజోహ్‌ ఆమె పట్ల (ప్రేమ చూపేవాడు. రాజనర్తకిగా, 
సలహాదారుగా మారిందామె. టిప్పు సుల్తాన్‌పై విజయం సాధించినప్పుడు 
 లక్కాబాయి తన నాట్య ప్రదర్శన ద్వారా నవాబును ఆనంద పారవశ్యంలో 
ముంచిందట. నిజాం యుద్దానికి వెళ్ళినా, వేటకు వెళ్లినా, సంప్రదింపులకు 
వెళ్లినా మహాలక్కా ఆయనతో అంబారీపై వెళ్లేది. ధంకా వాయించే వారు 
వెంటరాగ, పల్లకిలో దర్జాగా ప్రయాణించే అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. 

ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన మొత్తం భూమి, కోఠిలోని ప్రస్తుత 
ఉమెన్స్‌ కాలేజ్‌, పురానీ హవేలీ ఒకప్పుడు మహాలక్కాబాయికి చెందిన ఎస్టేట్లే. 
ఆ భూమిని విద్యాభివృద్ధి కోసం ఆమె దానం చేసి చరిత్రలో సజీవంగా 
నిలిచిపోయింది. 


అయితే మహాలక్కాబాయికి సంబంధించిన నగలు ఏమైయ్యాయి. ఆమె 
సమాధి ఎందుకు తవ్వి ఉంది. వీటికి సమాధానాలు దొరకవు. మిగతా 


రశ హైదరాబాదు చారిత్రక వైభవం 


సమాథధుల్లా లక్కా బాయి సమాధి మూసి లేదు. పైభాగం పగిలిపోయి మట్టి 
కనిపిస్తోంది. అయితే కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల పాలనలో సమాధుల్లో 
కూడా నిధులు దొరికిన ఆధారాలున్నాయి. ఇప్పుడీ ప్రాంతం అంతా కబ్జాలకు 
గుంంది. 


ఒక మహిళ తన జీవిత కాలంలో కవయిత్రిగా, నర్తకిగా, పాలనా 
నిపుణురాలిగా భిన్న రంగాల్లో అపారమైన ప్రతిభ చూపడం చరిత్రలో చాలా 
అరుదుగా కనిపించే అంశం. చందాబీబీ అనే పేరుతో కూడా పిలిచే మహా 
లక్కా బాయి హైదరాబాద్‌ చరిత్రలో అత్యంత ప్రాధాన్యం పొందారు. 
హైదరాబాద్‌ నగరం ఉచ్చస్థాయిలో ఉన్న సమయంలో రాజకీయ, మతపరమైన 
అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. 


తారామతి బారాదరి 

గోల్కొండ కోటలో అబ్బుల్లా కుతుబ్‌షా తారామతి పాటలు వింటూ 
ఆనంద డోలికల్లో మునిగేవారు. అక్కడ తారామతి, ప్రేమావతి సోదరీమణులు 
చేసే నృత్యాలను కోటలో నుంచి కుతుబ్‌షా తిలకించేవారు. వారి ఆటపాటలకు 
ముగ్గ్దులైన కుతుబ్‌షా తారామతి బారాదరిని నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. 
1880లో పూర్తయిన తారామతి బారాదరిని రాయల్‌ప్యాలెస్‌ టైపులో 
నిర్మించారు. గోల్కొండ ఏడవ సుల్తాన్‌గా ఉన్న అబ్బుల్లా కుతుబ్‌షా దీని 
నిర్మాణానికి పూనుకున్నారు. అద్భుత నిర్మాణ శైలితో నిర్మించిన ఈ శిల్పకట్టడాలు 
హృదయాలను హత్తుకుంటాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న తారామతి బారాదరి 
అందాలు మాటల్లో వర్ణించలేం. గోల్కొండకు రెండు కిలోమీటర్ల దూరంలో 
ఉన్న ఇబ్రహీంబాగ్‌లో శిధిలమైపోతున్న మందిరాల్లో ఇది ప్రాణం పోసుకుంది. 
నటరాజ రామకృష్ణ కృషి ఫలితమే తారామతి బారాదరి. 





కాలగర్టంలో మూసీ అందాలు 


దక్కన్‌ పీఠభూమి చరిత్రలో ప్రధాన పాత్ర వహించిన మూసీనది 
అనంతగిరి కొండల్లో ప్రారంభమై నగరం మధ్యగా సాగి మిర్యాలగూడ 
సమీపంలోని వాడపల్లిలో కృష్ణా నదిలో కలుస్తోంది. నాలుగు వందల ముప్పై 
కిలో మీటర్ల పొడవుగల మూసీ, నగరంలో తొమ్మిది కిలోమీటర్ల పొడవుగల 
మూసీ నగరంలో మంచినీరు అందించడంలో ప్రధాన పాత్ర వహించింది. 
పదకొండు వేల చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంతో పాటు ఈసీ, 
ఆలేరు, పాలేరులు ఉప నదులుగల మూసీని ప్రస్తుతం తలచుకుంటేనే కలవరం 
పుడుతుంది. నాలుగు శతాబ్దాలు దాటి ప్రపంచంలో అత్యంత వేగంగా 
పెరుగుతున్న పది నగరాల్లో ప్రత్యేక స్థానం పొందిన హైదరాబాద్‌లో మూసీనది 
పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తయారైంది. 

ముప్పైకి పైగా ఆయకట్టులతో నైజాం నవాబుల కాలంలో వందలాది 
ఎకరాల్లో పంటలకు నీరందించిన ఘన చరిత్ర మూసీకుంది. 1908 సెప్టెంబర్‌ 
నెలలో మూసీకి వచ్చిన వరద పొంగుతో నగరం అతలాకుతలమై పదిహేను 
వందల మందికి పైగా బలయ్యారు. మరెందరో సిర్యాశయులయ్యారు. అవ్బటి 
నిజాం నవాబు నగర అభివృద్ధికి పథకాన్ని సిద్ధం చేయించి అమలు చేయిం గడు. 
ప్రముఖ నిర్మాణ పథక శిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొం... -చిన 
బృహత్‌ పథకంలో భాగంగా. మూసీ నీటి మళ్లింపుతో నగరానికి మ. బేటి 
సరఫరా సుదీర్హ జీవధారగా నేటికీ నిలిచి ఉంది. రంగారెడ్డి పరి - “క 


96 హైదరాబాదు చారిత్రక వైభవం 


ప్రాంతంలో నీటిని మూసీ నది నుంచి మళ్ళించి నిలువచేసి రిజర్వాయర్ల 
ద్వారా సరఫరా చేయడానికి ఈ పథకం రూపకల్పన చేసింది. రిజర్వాయర్ల 
నుంచే నేటికీ మనకు తాగు నీరు అందుతోంది. 1562 నాటి కాలంలో 1500 
హెక్టార్లు గల హుస్సేన్‌సాగర్‌ 1920-30 నాటికి తన ప్రాభవాన్ని కోల్పోయింది. 
ఈ నేపథ్యంలో 1923లో ఉస్మాన్‌సాగర్‌, 1927లో హిమాయత్‌సాగర్‌లను 
ఏర్పాటు చేయడంతో అపారమైన మంచినీటి వనరు నగరానికి లభ్యమైంది. 
1901 నాటికి ఐదు లక్షలు మించని నగర జనాభా 1950-51 నాటికి 
పన్నెండు లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో పెరుగుతున్న నగరంలో మురికి 
నీటికి మూసీ నిలయమైంది. 1921 ప్రాంతంలో మురికి నీటి పారుదల కోసం 
రూపొందించిన పథకం అనంతరం దీర్హకాలిక దృష్టితో ఏర్పాట్లు చేయకపోవడంతో 
పరిస్థితి క్రమంగా మూసీని మురికి మయం చేసింది. 1630 కిలో మీటర్ల 
పైచిలుకు గల మురికి నీటి పారుదల గొట్టాలకు మూసీ గమ్యస్థానమై కూర్చుంది. 
గృహావసరాలకు పంపిణీ అయ్యే నీటిలో వివిధ అవసరాల అనంతరం 80 
శాతం నీటిని వీధుల్లోకి వదులుతామని గణాంకాలు తెలుపుతున్నాయి. ఆయా 
పారిశామిక అవసరాల అనంతరం ఐదు శాతం నీరు బయటకు 
వెలువడుతున్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం నగరానికి 
సరఫరా అవుతున్న మంచినీటి పరిమాణానికి దాదాపు సమానంగా వివిధ 
రూపాల్లో వెలువడుతున్న మురికినీరు మూసీలో కలిసి కలుషితం చేస్తున్నాయి. 
ఈ స్థితిని మార్చడంపై ఇటీవల కాలంలో దృష్టి సారించినా వాటి సాధ్యాసాధ్యాలపై 
విసృతంగా చర్చలు జరుగుతున్నాయి. నాటి నిజాం పాలకులు కట్టించిన మూసీ 
ఒద్దుపై రక్షణ చర్యలు అంతరించి పోతున్నాయి. 


నగరంలో మూసీ నది పరిసర ప్రాంతాల్లో కాలుష్యంతో పాటు 
భూగర్భంలో 50 మీటర్ల లోతు వరకు నీటి మట్టం పూర్తిగా విషపూరితమై 
పోయింది. లోపలి పొరల రక్షణకు ఆస్కారం లేని విధంగా కాలుష్యం పెరిగి 
పోయిందని పలువురు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ 
మురికి నీటికి అదనంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు సరాసరి రావడంతో గత 
రెండు దశాబ్దాల్లో పరిస్థితి మరింత విషమించింది. కాలుష్య శుద్ధికి ప్రత్యేకంగా 
ఏర్పాటు చేసిన కేంద్రాలు వివిధ కారణాల వల్ల వైఫల్యం చెందడంతో పరిస్థితి 
దయనీయమై పోయింది. ఈ నీటితో అనుసంధానం కల్గిన చెరువుల్లో చేపలు, 


కాలగర్భంలో మూసీ _ అందాలు 97 


ఇతర జలాచరాలు విషప్రభావంతో చనిపోవడంతో ఉన్న వాటిని పట్టి తినే 
వారికి పలు రోగాలు సోకుతున్నాయి. 

1960 వరకు తన సాధారణ స్థితిని కొనసాగించిన మూసీ 35 
సంవత్సరాలు నగర వాసుల అవసరాలకు బలైపోయింది. గౌలిగూడ ప్రాంతంలో 
చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో మూసీతో ముడిపడిన జీవనం 70వ దశకం ప్రారంభం 
నుంచి ఛిద్రమైపోయింది. ప్రస్తుతం లంగర్‌హౌస్‌ ప్రాంతం నుంచి ఉప్పల్‌ 
మండలంలోని నవరంగ్‌గూడ వరకు 502 ఎకరాల్లో పదిహేనున్నర కిలో 
మీటర్ల పొడవునా విస్తరించి ఉంది. మూసీ పరీవాహక ప్రాంతంలో పట్టాలు 
పొందిన వారు పొందని వారు నిబంధనలను అతిక్రమించి వివిధ పద్ధతుల్లో 
నివాసాలు, వ్యవసాయంతో తమ జీవనాన్ని ముడి పెట్టుకున్న వారు లక్షల 
సంఖ్యలో ఉన్నారు. ఇమ్మిబన్‌, సిబిఎస్‌, చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, ముస్లింజంగ్‌ 
వంతెన ప్రాంతాల్లో దోబీఘాట్‌లు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. 

ముచికుంద నదిగా నగరానికి శోభ చేకూర్చిన మూసీనది నగర జీవుల 
నిర్లక్ష్యానికి బోసిపోయింది. శతాబ్దాల తరబడి స్వచ్చమైన జలాల్ని నిరంతరం 
నగరానికి అందించిన మూసీ నదీ తీరం నేడు మురికి కాలువగా, రోగాల 
కూపంగా మారిపోయింది. 


వరదల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి 
ఉల్లాసం, ఆహ్లాదం కలిగించేందుకు నగరం మధ్య నుంచి వెళుతున్న మూసీ 
నదికి ఇరువైపులా నవాబులు నిర్మించిన రాతి కట్టడాలు, రాతి టవర్హు, 
బృందావనాలు పతనమై పోతున్నాయి. నాటి రాచరిక పాలనలో అబ్బురం 
కలిగించే విధంగా నిజాం పాలకులు మూసీ పొడవునా ఏర్పాటు చేసిన 
సుందరమైన కట్టడాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో పడి కనుమరుగై 
పోతున్నాయి. అప్పట్లో నగరానికి వన్నె తెస్తూ చూపరులను విశేషంగా ఆకర్షించిన 
ఈ కట్టడాలను మూసీనది స్థలాన్ని కాజేసే ప్రయత్నంలో కొందరు యథేచ్చగా 
తొలగించి వేస్తూ అందమైన ఆ కట్టడాల రూపు రేఖలను మట్టిలో కలిపేస్తున్నారు. 

1908 సెప్టెంబర్‌ మాసంలో మూసీ నదిలో భయంకరమైన వరద 
సంభవించి అప్పట్లో సుమారు 15 వేలకు పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. 
ఈ సంఘటన నగర ప్రజానికాన్నే కాకుండా నిజాం పాలకులను కూడా 
అప్పట్లో ఎంతో కలవరపరిచింది. దీంతో మూసీ నది వరదల నివారణకు 


98 హైదరాబాదు చారిత్రక వైభవం 


తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరవ నిజాం అప్పట్లో అధికారులతో సమావేశం 
నిర్వహించి మార్దాలను అన్వేషించారు. నగరం మధ్య నుంచి 'ప్రవహించె 
మూసీనదికి ఇరువైపులా అప్పటికే రాతితో ప్రహరీ గోడ నిర్మించి ఉన్నది. 
అయితే ఈ ప్రహరీ గోడ ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వరద స్థాయి 
పెరిగినప్పుడు వరద నీరు నగరంలోకి ప్రవేశిస్తుండడంతో పాలకులకు సమస్యలు 
పుట్టుకొచ్చాయి. దీంతో ఆరవ నిజాం మీర్‌ మెహబూబ్‌ అలీ ఖాన్‌ మూసీ 
నదికి తరచుగా వస్తున్న వరదల కారణంగా పరిసర ప్రాంతాలు నీటి మునిగి 
నష్టం సంభవించకుండా అద్దుకట్ట వేయాలని నిర్ణయించారు. 

అప్పటికే ఇంజనీరింగ్‌లో ఆరితేరి సిద్ధహస్తుడిగా పేరు ప్రఖ్యాతులు 
సంపాదించిన సర్‌ మోక్ష గుండం విశ్వేశ్వరయ్యను మహెబూబ్‌ అలీ ఖాన్‌ 
నగరానికి రప్పించారు. వరద తాకిడికి గురైన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని 
అర్ధం చేసుకున్న విశ్వేశ్వరయ్య మూసీనది పొడవున ఇరువైపులా ఉన్న ప్రహరీ 
గోడ ఎత్తును మరింత పెంచాలని సూచించారు. అదే విధంగా రాతితో ఈ 
(ప్రహరీ గోడను పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆయన పాలకులకు తెలిపినట్లు 
ఇప్పటికీ కొందరు చెబుతారు. విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఆరవ నిజాం 
మహబూబ్‌ అలీ ఖాన్‌ పెద్ద పెద్ద బండరాళ్ళను తెప్పించి వాటిని ఆకర్షణీయంగా 
చెక్కించి ప్రహరీ గోడలుగా ఉపయోగించారు. ఈ పనులు పూర్తి కావడానికి 
దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. అప్పటి ప్రజలు సాయంత్రం వేళలల్లో 
మూసీనది తీరంలో కూర్చొని సేద తీర్చుకోవడానికి వీలుగా అక్కడక్కడ అందమైన 
రాతి నిర్మాణాలను ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా రాతి 
టవర్లు, ఉద్యానవనాలను అప్పట్లో నెలకొల్పారు. వర్షం వచ్చినా ప్రజలకు 
ఇబ్బంది కలుగకుండా ఉండటానికి వీలుగా పైకప్పులతో రాతి టవర్ల నిర్మాణం 
జరిగింది. మూసీ అందచందాలను తిలకించడానికి వచ్చే నగర ప్రజలకు 
అప్పట్లో ఇవి ఎంతగానో ఉపయోగపదేవి. 

పురానాపుల్‌, పెట్లాబురుజ్‌, హైకోర్ట్‌, ముస్లింజంగ్‌్రిడ్జ్‌, సాలార్‌జంగ్‌, 
చాదర్‌ఘాట్‌ తదితర ప్రాంతాలలో ఇప్పటికే మూసీ రాతి కట్టడాలను కొందరు 
కూల్చివేశారు. మూసీ తీరం వెంట ఇరువైపు కొందరు స్థలాల ఆక్రమణకు 
పాల్చడుతుండటంతో ఈ అపురూప రాతి కట్టడాలకు ముప్పు వాటిల్లింది. 


శిధిలమవుతున్న పురాతన దర్వాజాలు 


హైదరాబాద్‌... కళలకు పుట్టిల్లు. అద్భుతమైన కళాసంపదకు నెలవైన 
ప్రాంతం. సమున్నత భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించడమే 
కాకుండా హిందూ, ముస్లింల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ప్రాకారాలు, 
దర్వాజాలు, కమాన్లు, టూంబ్స్‌ దేశ, విదేశీ పర్యాటకుల్ని విశేషంగా 
ఆకట్టుకుంటున్నాయి. 

శత్రువుల దాడులను అడ్డుకోవడానికి నాటి రాచరిక పాలనలో 
హైదరాబాద్‌ ప్రజల రక్షణ కోసం నగరం చుట్టూ నెలకొల్పిన దర్వాజాలు, 
ఖిడిఖీలు వాటికి తోడుగా నిర్మించిన ప్రహరీగోడ పాలకుల నిర్లక్ష్యానికి గురై 
కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కుతుబ్‌షాహీల పాలనలో హైదరాబాద్‌ 
పౌరులకు బయటి వారితో ప్రమాదం కలుగకూడదనే ఉద్దేశంతో నగరం 
చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి దానిపై అక్కడక్కడ మొత్తం 13 దర్వాజాలు, 
13 ఖిడిఖీలను ఏర్పాటు చేశారు. ఆరుమైళ్ళ పొడవునా నిర్మించిన పురాతన 
ప్రహరీ గోడ నేడు శిధిలావస్థ దశలో అక్కడక్కడా కనిపించినా, దానికి తోడుగా 
ఏర్పాటు చేసిన దర్వాజాలు, ఖిడిఖీలు మాత్రం దాదాపు పూర్తిగా కనుమరుగై 
పోయాయి. పటిష్టమైన తలుపులతో ఇప్పటికీ ఒకరి రెండు దర్వాజాలు మిగిలి 
ఉన్నప్పటికీ నిర్వహణా లోపం వల్ల వాటికి కూడా ముప్పు ఏర్పడి ఎప్పుడు 
కుప్పకూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. 


100 హైదరాబాదు చారిత్రక వైభవం 


కులీకుతుబ్‌షా పాలనలో నిర్మించిన ప్రహారీగోడ, దర్వాజాలు అలనాడు 
నగరానికి ఆకర్షణగా నిలిస్తే నేడు అవి ఆదరణ లేక కూలిపోతున్నాయి.. 
అద్భుత వాస్తు శిల్పశైలిలో ఏర్పాటు చేసిన దర్వాజాలు, ప్రహరీ గోడకు నేడు 
దుర్భర పరిస్థితి ఎదురవడానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యమే. కోటలు 
పురాతన కట్టడాలు, ఇతర నిర్మాణాలను పర్యవేక్షించే కేంద్ర, రాష్ట్ర 
పురావస్తుశాఖలు పట్టింపు లేని విధంగా వ్యవహరించడం వల్ల వీటికి రక్షణ 
లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో 
దర్వాజాలు ఏకంగా కబ్జాలకు గురై నామరూపాలు లేకుండా పోగా, మరి 
కొన్ని ఆలనా పాలనా లేక నేలమట్టమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఒకటి, 
రెండు దర్వాజాలకు ముప్పు వాటిల్లినా వాటిని ఎవ్వరు పట్టించుకోవడం లేదని 
పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 6 

కులీకుతుబ్‌షాహీ రాజులు తమ రాజ్య రాజధాని అయిన హైదరాబాద్‌ 
నగరంపై శత్రుసైన్యాల బారి నుంచి రక్షణగా నగరానికి కవచంలా ఉపయోగపడే 
విధంగా హైదరాబాద్‌ చుట్టూ ఆరు మైళ్ళ పొడవులో ఎత్తయిన గోడను నిర్మించారు. 
నగరంలో ప్రవేశించడానికి వీలుగా ప్రహారీ గోడకు అక్కడక్కడ 11 దర్వాజాలు, 
13 ఖిడికీలను కట్టించారు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన మొఘల్‌ చక్రవర్తుల 
పాలనలో చివరి సుబేదార్‌ ముబారెజ్‌ఖాన్‌ ప్రహారీ గోడకు చాదర్‌ఘాట్‌, 
డబీర్‌పురాల వద్ద ద్వారాలను ఏర్పాటు చేసి వీటి సంఖ్యను 13కు విస్తరించారు. 
చాదర్‌ఘాట్‌ దర్వాజా, ఢిల్లి దర్వాజా, అప్టల్‌దర్వాజా, చంపా దర్వాజా, పాతబ్రిడ్డి 
దర్వాజా, దూద్‌బౌలి దర్వాజా, ఫతే దర్వాజా, లాల్‌దర్వాజా, మీర్‌జుమ్‌ల్లా 
దర్వాజా, గౌలిపురా దర్వాజా, యాఖుత్‌పురా దర్వాజా, డబీర్‌పురా దర్వాజా 
తదితర పేర్లతో ద్వారాలను నిర్మించారు. 

అదే విధంగా వీటికి తోడుగా బోరా ఖిడిఖీ, మీర్‌జుమ్‌ల్లా ఖిడిఖీ, 
మాతా ఖిడిఖీ, రంగేలిషా ఖిడిఖీ, బద్దా ఖిడిఖీ, దారుషిఫా ఖిడిఖీ, కాలీఖిడిఖీ, 
ధోబిఖిడిఖీ, హసన్‌ అలీ ఖిడిఖీ, చంపా ఖిడిఖీ, చార్‌మహల్‌ ఖిడిఖీ, దూర్‌బౌలి 
ఖిడిఖీ, కోహిర్‌ ఖిడిఖీ తదితర పేర్లతో కిటికీలను ఏర్పాటు చేశారు. బయటి 
ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు, నగరం నుంచి బయటికి వెళ్లేవారు 
ప్రహారీ గోడను దాటి వెళ్ళడానికి వీలుగా అక్కడక్కడా నగరం చుట్టూ వీటిని 


శిథిలమవుతున్న పురాతన దర్వాజాలు 101 


ఏర్పాటు చేసి రాజులు అక్కడ సైనికులను పహరాకు నియమించినట్లు చరిత్ర 
చెబుతోంది. చూపరులను ఆకట్టుకునే విధంగా రాతిని అద్భుత రీతిలో చెక్కి 
ప్రహరీగోడ నిర్మాణంలో ఉపయోగించారు. అదే విధంగా దర్వాజాలు, కిటికీలను 
బలిష్టమైన చెక్కలతో వాస్తు శిల్పశైలిలో నిర్మించారు. అప్పట్లో వీటి ద్వారా 
లోపలికి ప్రవేశిస్తుంటే రాజుల కోటలో ప్రవేశిస్తున్నట్లు కనిపించేదని పూర్వీకులు 
చెబుతారు. 

నగరం మధ్య నుంచి ప్రవహించే మూసీ నదికి ఇరువైపులా నిర్మించిన 
గోడకు కూడా నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ నిర్మాణంలో 
వాడిన రాతినే ఉపయోగించినట్లు కొందరు పేర్కొంటారు. మూసీ నదికి వరదలు 
సంభవించడంతో కొంత మేరకు దెబ్బతిన్న ఇరుపక్కల గోడను ఏడవ నిజాం 
అప్పట్లో మరమ్మత్తులు జరిపించారు. మొఘల్‌ చక్రవర్తి బెరంగజేబు నగరంపై 
దండెత్తినప్పుడే కొన్ని దర్వాజాలు నేలమట్టమయిపోయాయి. రాజరిక పాలన 
అంతరించిన తరువాత కొంత కాలానికి దర్వాజాలు, కిడిఖీలు, ప్రహారీ గోడ 
నిర్మాణ లోపం వల్ల శిథిలావస్థ దశకు చేరుకోవడం మొదలయ్యింది. 


నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ అత్యధిక శాతం కనుమరుగై 
పోయింది. ప్రస్తుతం అక్కడక్కడ కనిపించే గోడ శిథిలాలు కూడా కనిపించకుండా 
పోతున్నాయి. మిగిలి పోయిన దర్వాజాలు, ఖిడిఖీలు కొన్ని శిధిలావస్థ దశకు 
చేరుకుంటూ కూలిపోతున్నాయి. మరి కొన్ని కబ్జాదారుల కబంధహస్తాల్లోకి 
వెళ్ళి తమ పూర్వవైభవాన్ని కోల్పోయాయి. ప్రధానంగా నగరంలో ఇప్పుడే 
డబీర్‌పురా, పురానాపూల్‌ దర్వాజాలు మాత్రమే నాటి వైభవాన్ని చాటుతూ 
నిలిచి ఉండగా వాటికి కూడా కబ్బా ముప్పు ఏర్పడింది. ఇక భఖిడికీల విషయానికి 
వస్తే ఒక్కటి కూడా కనిపించదు. కనీసం వాటిని ఏర్పాటు చేసిన గుర్తులు 
కూడా లేకుండా పోయాయి. పురాతన కట్టడాలకు దుస్థితి పట్టి నామరూపాలు 
లేకుండా పోతున్న తరుణంలో పురావస్తుశాఖ అత్యంత (శ్రద్ధచూపి వాటిని 
రక్షించవలసిన గురుతరబాధ్యతను చేపట్టాలి. 
శిధిలమవుతున్న చార్‌కమాన్‌లు 


హైదరాబాద్‌ నగర నిర్మాత మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా అందించిన 
ఆణిముత్యాల్లో చార్‌కమాన్‌ ఒకటి. గోల్కొండ సామ్రాజ్యానికి కేంద్ర బిందువుగా 


102 "హైదరాబాదు చారిత్రక వైభవం 


నిలిపిన చార్మినార్‌కు మరింత శోభ తీసుకురావాలన్న తపనతో నిర్మించిన 
చార్‌కమాన్‌ ప్రస్తుతం కూలడానికి సిద్ధంగా ఉంది. చార్మినార్‌కు ముఖ 
ద్వారాలుగా నిర్మించిన ఈ నాలుగు కమాన్‌లు దీనస్థితికి చేరుకున్నాయి. 
కులీకుతుబ్‌షా నుంచి నిజాంల హయాం వరకు ఎంతో శోభాయమానంగా 
వెలుగొందిన చార్‌కమాన్‌ చారిత్రక కట్టడాల జాబితాలో కూడా నెంబర్‌ వన్‌ 
స్థానాన్ని ఆక్రమించింది. చార్‌కమాన్‌ను ఎందుకోసం, ఏ లక్ష్యం కోసం కులీ 
నిర్మించాడో తెలుసుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు కనిపించవు.. ఏ 
విధంగా చూసినా కుతుబ్‌షాహి కళా నైపుణ్యాన్ని చాటే చార్‌కమాన్‌ను 
పరిరక్షించాలన్న ఆలోచన పూర్తిగా కొరవడింది. కాలగర్భంలో కలవడానికి 
సిద్ధంగా వున్న చారిత్రక చార్‌కమాన్‌ను సంరక్షించే బాధ్యతన చేపట్టాలి. 

1591లో హైదరాబాద్‌కు పునాది వేసిన గోల్కొండ రాజు కులీకుతుబ్‌షా 
చార్మినార్‌ నిర్మించాడు. తక్కువ కాలంలోనే చార్మినార్‌ విశ్వఖ్యాతి గడించి 
ప్రపంచ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించింది. చార్మినార్‌ను మరింత 
సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో భాగంగా మహ్మద్‌ కులీ చార్‌ కమాన్‌ను 
కట్టించాడు. చార్మినార్‌ ముఖ ద్వారాన చార్‌ కమాన్‌ నిర్మించడానికి ఆయన 
సంకల్పించాడు. చార్మినార్‌ నిర్మించడానికి ఉపయోగించిన నిర్మాణపు సామగ్రినే 
చార్‌ కమాన్‌కు ఉపయోగించారు. చార్మినార్‌కు ఎదురుగా ఉన్న సువిశాలమైన 
స్థలంలో చార్‌కమాన్‌ నిర్మితమైంది. 16వ శతాబ్దం ప్రారంభంలో చార్‌కమాన్‌ 
నిర్మాణానికి కుతుబ్‌షా శ్రీకారం చుట్టాడు. చార్మినార్‌కు ఎదురుగా నాలుగు 
వైపులా నాలుగు ఆర్బీలను నిర్మించాడు. ఆ నాలుగు ఆర్బీలనే చార్‌ కమాన్‌గా 
వ్యవహరించారు. నాలుగు ఆర్బీలకు వముధ్య నమానవ్రాన న్సలం 
కేటాయించడంతో పాటు వాటి మధ్య సమాన వైశాల్యం ఉండే విధంగా 
జాగ్రత్త పడ్డారు. మహ్మద్‌ కులీ కుతుబ్‌షా చార్మినార్‌ను నగరానికి కేంద్ర 
బిందువుగా ప్రకటించి చార్‌కమాన్‌ను తమదైన శైలిలో రూపొందించారు. 
ప్రస్తుతం గేట్‌ వే ఆఫ్‌ చార్మినార్‌గా పిలువబడే చార్‌కమాన్‌కు నాలుగు 
పేర్లను మహ్మద్‌ కులీ కుతుబ్‌షా ప్రకటించాడు. ఒక్కొక్క పేరు ఇప్పటికీ 
వాడుకలో ఉంది. మచిలీకమాన్‌, కలి కమాన్‌, షేర్‌ ఎ బత్తీకా కమాన్‌, 
గోల్‌ కమాన్‌ అని కులీ నామకరణం చేశాడు. 


శిథిలమవుతున్న పురాతన దర్వాజాలు 103 


30 అడుగుల ఎత్తులో ఈ చార్‌కమాన్లను నిర్మించారు. చార్మినార్‌ను 
చూడటానికి వచ్చే సందర్భకులు తప్పని సరిగా గేట్‌వే లో నుంచే వెళ్లాల్సిందే. 
నాలుగు ఆర్బీల మధ్య ఫౌంటెన్స్‌ను కూడా కులీ నిర్మించాడు. రాళ్లు, సున్నం 
తదితర సామగ్రితో చార్‌కమాన్‌ రూపుదిద్దుకుంది. నాలుగు కమాన్లకు ఇరువైపులా 
కిడికీలు నిర్మించి వాటికి గంధం చెక్కలతో చెక్కించిన తలుపులను ఏర్పాటు 
చేశారు. ప్రస్తుతం అవి ఎక్కడికి కొట్టుకు పోయాయో ఎవరి.వద్ద ఉన్నాయో 
తెలియని పరిస్థితి. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన చార్‌కమాన్‌ రోజు రోజుకీ కళ 
తప్పుతోంది. కమాన్లు అందంగా కనిపించడానికి సున్నపు మట్టితో పూసిన 
పూత రాలి పోయి అంద వికారంగా మారాయి. 

కమాన్ల పటిష్టత కోసం అమర్చిన రాళ్లు ఒక్కొక్కటీ ఊడిపోతున్నాయి. 
ఫలితంగా చార్‌కమాన్‌ ప్రభుత్వం కనబరుస్తున్న (శ్రద్ధకు నిలువుటద్దంగా 
నిలుస్తోంది. అతి పురాతనమైన ఈ కట్టడాల కింది భాగంలో ప్రైవేట్‌ వ్యక్తుల 
వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కొత్త నగరానికి, పాతనగరానికి వారధిగా 
నిలిచిన చార్‌కమాన్‌ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రచారానికి వేదికలుగా 
మారతాయి. అందరి దృష్టి ఆకర్షించే చార్మినార్‌పై ఎన్నికల చిహ్నాలు దర్శనం 
ఇస్తాయి. చట్టం ప్రకారం ఎన్నికల కోసం పురాతన కట్టడాలను వాడుకోరాదన్న 
నియమావళి ఉన్నప్పటికీ అవేవీ రాజకీయ పక్షాలకు పట్టవు. కులీ కుతుబ్‌షా 
ఎంతో మక్కువతో నిర్మించుకున్న చారిత్రక కట్టడాల్లో ఒకటైన చార్‌కమాన్‌ తన 
పూర్వవైభవాన్ని కోల్పోతున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటువంటి 
అపురూప కట్టడాలను పరిరక్షించుకోవడం భాగ్యనగర పౌరుల బాధ్యత కూడా 
ఎంతో ఉంది. 

బావురుమంటున్న బారు ఫిరంగులు 

శత్రువుల బారి నుంచి నగర పౌరులను కాపాడేందుకు నిజాం పాలకులు 
ఏర్పాటు చేసిన లాల్‌దర్వాజా ఫిరంగులు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 
ఇప్పటికీ ఎంతో అపురూపంగా కనిపిస్తున్న ఫిరంగులు పిల్లల ఆటవస్తువుగా 
మారిపోయాయి. నిజాం నవాబుల సదుద్దేశానికి కనీస గౌరవం లేదన్నది 
లాల్‌దర్వాజా ప్రాంతాన్ని సందర్శిస్తే స్పష్టం అవుతుంది. ఫిరంగులు అమర్చిన 
ప్రదేశం వద్దకు వెళితే హైదరాబాద్‌ మహానగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలు 


104 హైదరాబాదు చారిత్రక వైభవం 
కనిపిస్తాయి. చార్మినార్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌ మధ్య ఏర్పడిన లాల్‌దర్వాజాను 
శత్రువులు ఎవరూ కూడా కన్నెత్తి చూడవద్దన్న నిజాం సంకల్పానికి తూట్లు 
పడుతున్నాయి. నగరంలోని ఎత్తైన ప్రదేశాల్లో లాల్‌దర్వాజ ఒకటిగా నిలిచింది. 
లాల్‌దర్వాజ మహాంకాళి ఆలయానికి అతి చేరువలో ఉన్న ఫిరంగులు 
చెత్తాచెదారం వేయడానికి అనువుగా మారాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో 
అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో పది కిలోమీటర్ల పొడవు వరకు నిర్మించిన 
గోడలో లాల్‌దర్వాజ కూడా ఒక భాగం. లాల్‌దర్వాజా కేంద్రంగా నిజాం 
పాలకులు ప్రత్యేక రక్షణ భటులను కాపలాకు నియమించడంతో పాటు రక్షణ 
ఆయుధాల్లో ఉత్తమమైన ఫిరంగులను ఏర్పాటు చేశారు. 1720లో ఈ గోడ, 
ఫిరంగులకు రూపం కల్పించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. నిజాముల్‌ 
ముల్క్‌ ఆసిఫ్‌ జా ఆదేశాల మేరకు ఆయన కుమారుడు నవాబ్‌ సలాబత్‌ జంగ్‌ 
లాల్‌దర్వాజ గోడను నిర్మించాడు. లాల్‌దర్వాజ గోడలోని కొంత భాగం మాత్రమే 
అటస్థలంగా మారి మిగతా గోడ (ప్రైవేట్‌ కట్టడాలకు అండగా నిలిచింది. 
స్పెషల్‌ గార్డ్స్‌ రక్షణ మధ్య నిజాంల హయాంలో ఎంతో ప్రాముఖ్యతను 
సంతరించుకున్న లాల్‌దర్వాజ గోడలు, ఫిరంగులను పరిరక్షించాల్సిన అవసరం 
ఉంది. లాల్‌దర్వాజ గోడకు మధ్య గొడుగు ఆకారంలో నిర్మించిన స్థలం పైకి 
ఎక్కితే హైదరాబాద్‌ అందాలన్నింటినీ ఇప్పటికీ ఆస్వాదించవచ్చు. ఆ 
ప్రదేశంలో అమర్చిన ఫిరంగి ఇప్పటికీ తళతళా మెరుస్తోంది. ఆ ప్రదేశానికి 
సమీపంలో ఉన్న మరో రెండు ఫిరంగులకు ఆదరణ కరువైంది. కాలగర్భంలో 
కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. నిజాం నవాబుల సదాశయానికి కనీసం 
స్థానికులైన గౌరవాన్ని ఇస్తే ఫిరంగులు ఉన్న ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా 
మలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అపురూపమైన ్రదేశంపై 
ఇకనైన ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
ఆ బావులు.. చరిత్రకు మారు పేర్లు 


అనేక వైవిధ్యాలు కలిగి ఉన్న భాగ్యనగరంలో మంచినీటి, వ్యవసాయ 
బావులకు సైతం చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు నగర వాసులకు 
అనేక రకాలుగా ఉపయోగపడి ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయినా ఇప్పటికీ 
అనేక బస్తీల పేర్లు ఆ బావుల పేరిటే కొనసాగుతున్నాయి. 


శిథిలమవుతున్న పురాతన దర్వాజాలు 105 

ఉర్దూలో బావిని బౌలి అంటారు. జంటనగరాల్లో అనేక బస్తీలను 
ఇప్పటికి బౌలీలనే వ్యవహరిస్తున్నారు. వీటిలో రేతిబౌలి, మూసాబెౌలి, 
దూద్‌బౌలి, హరిబౌలి, చార్‌చమన్‌కి బౌలి, ఇంజన్‌బౌలి మొదలైనవి 
ప్రసిద్ధిగాంచాయి. ఇవి కాక బంరుక్షుద్దాలా, అలుగడ్డ బావి, రాజన్నబావ 
బస్తీలు సైతం ఈ కోవలోకే వస్తాయి. నగర ఆవిర్భావం తర్వాత తవ్వించిన ఈ 
బావులన్నీ అప్పట్లో పరిసర బస్తీల మంచి నీటి అవసరాలు తీర్చడమే కాక 
వ్యవసాయానికి కూడా నీరందించేవి. దూర ప్రాంతాల నుంచి వచ్చే 
ప్రయాణికులు, పర్యాటకులకు ఇవి విడిది స్థలాలుగా సైతం ఉపయోగపడేవి. 
ప్రస్తుతం ఈ బావుల్లో అధిక శాతం ఉనికిని కోల్పోయినా వాటి చరిత్ర 
ఆసక్తికరంగా ఉంటుంది. 
రేతిబౌలి 

నగర ఆవిర్భావం తర్వాత తవ్వించిన వ్యవసాయ బావుల్లో రేతిబౌలి 
మొదటిదని చెబుతారు. హైదరాబాద్‌, ముంబాయి రహదారి పక్కన ఉన్న ఈ 
బావి ప్రాంతం బీదర్‌, లాతూర్‌, జహీరాబాద్‌, తదితర ప్రాంతాల నుంచి 
ఎడ్లబళ్ళపై నగరానికి వచ్చే వారికి విడిదిగా ఉపయోగపడేది. ఆ బావిలోని 
నీరు అత్యంత స్వచ్చంగా ఉందేదంటారు. నీటి కిందనున్న ఇసుక పై నుంచి 
కనిపించేది. ఇసుకను ఉర్దూ భాషలో రేతి అంటారు. ఈ కారణంగా ఈ బావి 
పేరు రేతిబౌలి (ఇసుకబావి)గా స్థిరపడింది. రేతిబౌలి పరిసరాల్లో ఆహ్లాదకరమైన 
పచ్చిక బయళ్ళు, కొండలున్నందువల్ల నిజాం నవాబుల పాలనా కాలంలో 
రాజకుటుంబానికి చెందిన అనేక మంది అక్కడ దేవిడీలు నిర్మించుకున్నారు. 
ఆ దేవిడీలలో కొన్ని నేటికీ నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. 


దూద్‌బౌలి 


మహబూబ్‌నగర్‌ ప్రాంతం నుంచి వచ్చే యాత్రికులకు విడిది ప్రాంతంగా 
ఉపయోగపడిన దూద్‌బౌలి ఆనాటి ప్రసిద్ధబావుల్లో ఒకటి. చూడడానికి తెల్లగా 
కనిపించే బావి నీరు రుచిలో పాల మాదిరిగా ఉండేదని ప్రతీతి. ఈ కారణంగానే 
దీనికి దూద్‌బౌలి (పాలబావి) అని పేరొచ్చింది. దీని చుట్టు అనేక సత్రాలు, 
పచ్చిక బయళ్ళు మహావృక్షాలు ఉండేవి. ప్రయాణ సాధనాలు లేని ఆ రోజుల్లో 


106 హైదరాబాదు చారిత్రక వైభవం 


గుర్రాలు, ఎడ్లబండ్లపై నగరానికి వచ్చేవారు. నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు 
వెళ్ళే ప్రయాణికులు దూద్‌బౌలి వద్ద విడిది చేసి విశ్రాంతి తీసుకొని, పండుకొని 
తిని వెళ్లేవారు. అక్కడ పశువులకు గ్రాసం, నీళ్ల సౌకర్యం కూడా ఉండేదంటారు. 


ఇంజన్‌బౌలి 


ఫలక్‌నుమా ప్యాలెస్‌ నిర్మించిన తర్వాత ఆ రాజభవనంలోని వారికి 
మంచినీటి అవసరాలు తీర్చడానికి ఈ బావిని తవ్వించారు. అప్పట్లో నగరంలో 
విద్యుత్‌ సౌకర్యం లేనందున ఇంగ్లాండు దేశం నుంచి దిగుమతి చేసుకొన్న 
ఆయిల్‌ ఇంజిన్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని సహాయంతో నీటిని తోడి 
సమీపంలోని కోహెతూర్‌ కొండపై ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌కు పంప్‌ చేసేవారు. 
అప్పటి వరకు మోటాల ద్వారా నీటిని తోడే సంప్రదాయం ఉన్న నగరంలో 
మొట్టమొదటి సారిగా యంత్రం (ఇంజిన్‌) సహాయంతో నీటిని తోడినందుకు 
దీనిని ఇంజిన్‌బౌలి అనే పేరు స్థిరపడింది. ఈ బావి చాలా వరకు శిథిలమైనా 
ఇంకా మిగిలి ఉంది. ఈ బావి వద్ధ పంప్‌హౌస్‌ ఉన్న ప్రాంతంలోని 
నిర్మాణాలను, ఇంజిన్‌ను తొలగించారు. మీ స్థలంలో ప్రస్తుతం (ప్రైవేట్‌ 
షాంపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. 
చార్‌ చమన్‌ బౌలి 

పేరుకు వ్యవసాయ బావి అయినా వాస్తుళైలి, నిర్మాణ చాతుర్యం 
మూలంగా మహలును మరింపించే ఈ బావి జహనుమా బస్తీ సమీపంలో 
ఉంది. అప్పట్లో దీనికి నాలుగు వైపులా అందమైన ఉద్యానవనాలు (చమన్‌) 
ఉన్నందున దీన్ని చార్‌ చమన్‌ బౌలి (నాలుగు ఉద్యానవనాల బావి) అని 
వ్యవహరించేవారు. వంద అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు ఉన్న ఈ 
విశాలమైన బావి చుట్టూ అడుగు నుంచి పై వరకు నాలుగంతస్తుల మహల్‌ 
ఉండడం విశేషం. నీరు పుష్కలంగా ఉన్నప్పుడు ఆ భవనంలోని రెండతస్తులు 
మాత్రమే బయటికి కనిపిస్తాయి. ఎండాకాలం నీరు తగ్గితే మరో అంతస్తు 
కూడా బయటపడుతుంది. అందమైన ' కమాన్లు, చూడముచ్చటైన నగిషీలతో 
నిర్మించిన ఈ మహల్‌లో నాటి సంపన్నులు ఈత తర్వాత విశ్రమించే వారని 


శిథిలమవుతున్న పురాతన దర్వాజాలు 107 
ప్రతీతి. దీని పక్కనే ఒక నాటి ప్రసిద్ధ సినిమా నిర్మాణం స్థలం సదరన్‌ 
మూవిటోన్‌ (అజంతా సినీ స్టూడియో) ఉండేది. 1950వ దశకంలో పలువురు 
నిర్మాతలు షూటింగ్‌ కోసం సైతం చార్‌చమన్‌ బావిని ఉపయోగించుకొనేవారు. 
రుక్చుద్దౌలా బావి 

నాటి హైదరాబాద్‌ సంస్థానం పాలకుడైన నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీ 
ఖాన్‌ వ్యక్తిగత మంచి నీటి అవసరాలు తీర్చడానికి ఈ బావి ఉపయోగపడేదని 
చెబుతారు. రుక్సుద్దాలా అనే వ్యక్తి స్వంత అవసరాల కోసం తవ్వించుకొన్న 
బావి నీటిని కొన్ని ప్రత్యేకతలున్నాయనే నమ్మకంతో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ 
ఖాన్‌ దీన్ని స్వాధీనం చేసుకొన్నాడు. 'బం” అంటే పారశీక భాషలో నీటి తటాకం 
లేదా బావి అని అర్థం. రుక్నుద్దాలా తవ్వించినందున బంరుక్షుద్దాలా 
(రుక్షుద్దౌలా బావి) అని వ్యవహరించారు. ఈ బావి నీటిలో లైంగిక శక్తిని 
పెంచే గుణం వుందని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. ఆ నమ్మకంతోనే 
నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మీరాలం జలాశయం సమీపంలో ఉన్న ఈ 
బావి నుంచి కింగ్‌ కోఠి రాజభవనానికి బగ్గీల (గుర్రపు బండ్ల) ద్వారా నీటిని 
తెప్పించుకొనే వారని ప్రతీతి. దీని వద్ద ప్రత్యేకమైన వడపోత విధానాన్ని 
కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో సాయుధ జవాన్లు దీనికి కాపలా కాసేవారు. 
పోలీసుల రక్షణలోనే నీరు బగ్గీల ద్వారా రాజమహలుకు చేరేది. గత దశాబ్ద 
కాలంగా బం రుక్షుడ్డాలా పూర్తిగా కబ్జాదారుల పరమైంది. ఆ బావికి చెందిన 
కొంత భూమిలో ప్రస్తుతం హుడా నర్సరీ నిర్వహిస్తోంది. దీని పక్కన ఉన్న 
అపురూప నిర్మాణాలను కబ్బాదారులు కూల్చి వేశారు. ఆ పరిసరాల్లోని బస్తీని 
బం రుక్షుద్దాలాగా వ్యవహరిస్తారు. 





హైదరాబాద్‌లో రహస్య ద్వారాలు 


హైదరాబాద్‌ నగరానికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. ఎన్నో 
చారిత్రక కట్టడాలూ ఉన్నాయి. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో 
కలిపిపోయినా, వారు నిర్మించిన నిర్మాణాలు మాత్రం ఇంకా కొన్ని నిలిచే 
ఉన్నాయి. వాటితో పాటు చాలా రహస్య సొరంగమార్గాలూ ఉన్నాయని, 
అందులో అనంతమయిన సంపద దాగి ఉందని కొందరంటున్నారు. అసలు 
హైదరాబాద్‌లో నిజంగా సొరంగ మార్గాలున్నాయా? చార్మినార్‌ నుంచి 
గోల్కొండకు రహస్య మార్గం వుందా? కులీకుతుబ్‌షా, నిజాం నవాబుల 
కాలం నాటి సొరంగ మార్గాలపై చెప్పుకునే కథల్లో నిజమెంత? . 

దక్సస్‌ పీఠభ్రూమిపై ఆధిపత్యం చెలాయించిన కుతుబ్‌షాహీ, ఆసఫజాపీల 
కాలంలో ఎన్నో రహస్య సొరంగ మార్గాలను నిర్మించారనే ప్రచారం బలంగానే 
ఉంది. హైదరాబాద్‌లో 20కు పైగా సొరంగ మార్గాలున్నాయంటారు. ఇందులో 
దారుల్‌షిఫా, గోషామహల్‌, గోల్కొండఖిలాల నుంచి బయలుదేరే సొరంగాలు 
ముఖ్యమయినవని అంటారు. గోల్కొండ నుంచి చార్మినార్‌ వరకు ఒక రహస్య 
మార్గం ఉందని బలంగా నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అలాగే చేలాపుర 
ప్రాంతమంతా నవాబుల కట్టడాలతో నిండిపోయి ఉంది. ఆ ప్రాంతంలోనూ 


హైదరాబాద్‌లో రహస్య ద్వారాలు 109 


సొరంగ మార్గాలున్నాయని స్థానికులు చెబుతుంటారు. 

రక్షణ వ్యవస్థలో భాగంగా శత్రువుల నుంచి కాపాడుకోవడానికే అప్పట్లో 
రాజులు సొరంగమార్దాలు ఏర్పాటు చేసుకునే వారు. రాజప్రసాదాల 
నిర్మాణంలోనే సారంగమార్గం వుండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. 
కులీకుతుబ్‌షా ఎక్కువగా బారాదరి నిర్మాణంపైనే ఆసక్తి చూపేవారట. బారాదరి 
అంటే 12 దర్వాజాలు. వీటి కింద సెల్లార్‌ తప్పనిసరిగా ఉండేగ్‌ ఏదైనా 
ఆపద వచ్చినప్పుడు శత్రువుల కళ్ళు కప్పి గుర్రం ఎక్కి ఉడాయించే ఓభంగా 
సెల్లార్‌ నుంచి బయటికి ఓ సారంగ మార్గం తప్పని సరిగా నిర్మించుకునేవారు. 

చార్మినార్‌, చార్‌కమాన్‌, మళట్టికాషేర్‌ చుట్టుపక్కల అబ్బుల్లా కులీ, అబుల్‌ 
హసన్‌ తానేషా ఎనిమిది మహళ్ళను అద్భుత కళాకౌసల్యంతో నిర్మించారు. 
చాందినీ మహల్‌, ఇలాహీ మహల్‌, ఖుదాదాత్‌ మహల్‌, మహమ్మదీ మహల్‌, 
హసనీ మహల్‌, హుస్సేనీ మహల్‌, దాద్‌మహల్‌, చార్‌ మహల్‌ ఉన్న ప్రాంతం 
ఇప్పుడు చేలాపురగా మారింది. ఒక్కో మహల్‌ కింద భూమి లోపల 84 
కమాన్‌లు వుండేవి. ఒక్కో కమాన్‌ ఎంత పెద్దదిగా ఉండేదంటే కనీసం 400 
మంది కూర్చోని భోజనం చేసేటంత ఖాలీ స్ధలం కుంజేది, 1994లో బుకారీ 
అనే వ్యక్తి చేలాపురలో ఇంటి నిర్మాణం చేస్తుండగా ఈ సొరంగం బయట 
పడింది. అప్పట్లో టార్చ్‌లైట్‌ తీసుకొని తాను లోపలంతా తిరిగి వచ్చానని 
బుకారీ చెప్పాడు. వాస్తవానికి ఇది సొరంగం కాదు. సెల్లార్‌ మాత్రమే. భూమి 
పైన ప్యాలెస్‌ కట్టుకున్న రాజులు, ఉన్నతవర్గాలకు చెందిన వారు ప్యాలెస్‌ 
కింద సెల్లార్‌ నిర్మాణం తప్పని సరిగా ఉండేది. వీటినే బారాదరిలనే వారు. 
సెల్లార్‌ను చూసి సొరంగాలుగా జనం అపోహపడుతున్నారు. 


శత్రుసేనల దాడులు జరిగినప్పుడు విలువైన నిధుల్ని కాపాడుకొని, 
కోట లోపల నుంచి సురక్షితంగా బయటికి వెళ్ళే విధంగా సొరంగ నిర్మాణం 
వుండేది. ఈ సొరంగం పొడవు కొన్ని మీటర్లు మాత్రమే ఉందేది. దక్కన్‌ 
పీఠభూమిగా పిలువబడే ఈ ప్రాంతం గట్టి బండరాళ్ళతో నిండి ఉంది. కాబట్టి 


110 హైదరాబాదు చారిత్రక వైభవం 
కిలోమీటర్ల పొడవునా భూగర్భంలో సొరంగం నిర్మించడం అసాధ్యం. అయితే 
రాజప్రాసాదాల నుంచి రహస్యంగా బయట పడే విధంగా మహల్‌ బయటికి 
సొరంగ మార్గాలున్నాయని ఆర్కియాలజిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. 

ప్రస్తుతం చేలాపురగా పిలువబడుతున్న ప్రాంతంలో కులీకుతుబ్‌షా 
బారాదరీల ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ 
ఇండియా 1994లో త్రవ్వకాలు నిర్వహించి ఇది సొరంగ మార్గం కాదని 
భూమిలోపల నిర్మించుకున్న భారీ బంకర్లుగా తేల్చింది. దివాన్‌దేవిడీ కింద 
ఆసఫ్‌జాహీ నవాబులు పెద్ద బంకర్‌ నిర్మించుకున్నారు. అలాగే దారుల్‌షిఫా, 
గోషామహల్‌, గోల్కొండ ఖిలా నుంచి బయటికి వచ్చే విధంగా చిన్న చిన్న 
రహస్య సొరంగ మార్గాలున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని 
ప్రతి ప్యాలెస్‌లో ఉన్న సొరంగమార్గం పర్యాటకులకు అందుబాటులో ఉంది. 

ఇక బిర్లామందిర్‌ ఉన్న నౌబత్‌ పహాడ్‌ పాదంలో ఉందంటున్న 
సొరంగంపై భారీ ఎత్తునే ప్రచారం జరిగింది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ధ 
శాస్త్రవేత్తలు అత్యాధునిక పరికరాలతో రంగంలోకి దిగి పరిశోధనలు చేశారు. 
20 అడుగుల లోతులో పెద్ద బంకర్‌, ఖాళీ ప్రదేశం ఉన్నట్లు గుర్తించారు. 





జ్‌ 
మ 


నిజాం చెస్ట్‌ ఆర్మ్కిటెక్టర్‌ 


హైదరాబాద్‌ రాజధానిగా పాలన సాగించిన నిజాం రాజులు 
ఎన్నో అద్భుత కట్టడాలు నిర్మించారు. నిధి నిక్షేపాలు భద్రపరిచేందుకు 
ప్రమాదకర పరిస్థితుల్లో సురక్షితంగా తప్పించుకునేందుకు బంకర్లనూ ఏర్పాటు 
చేసుకున్నారు. ఒకప్పుడు నిజాం ప్రభుత్వ నాణేలను ముద్రించే మింట్‌ 
చుట్టూ మూడు భూగర్భ భాండాగారాలను నిజాం నిర్మించినట్లు జనంలో 
అప్పటి నుంచే ప్రచారంలో ఉంది. 
సుమారు 150 సంవత్సరాల కిందట నిర్మితమైన భూగ్భహం! రాజధాని 
నడిబొడ్డున సచివాలయం పక్ష్మనే ఉన్న హోంసైన్స్‌ కాలేజ్‌ ఆవరణలో ఊడలమర్రి 
నీడన... పైకి మచ్చుకైనా కనిపించని ఆనవాళ్లు. లోన మాత్రం నమ్మశక్యం 
కాని ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో పాతాళ గృహం. భూమికి 20 అడుగుల 
లోతున నిజాం నిర్మించుకున్న సురక్షిత స్థావరం. ఉక్కు తలుపులు... ఇనుప 
గోడలు. ఉక్కు పైకప్పు. ఇది శత్రువు దుర్భేద్యం. సువిశాలమైన హాలు. చక్కటి 
వెంటిలేషన్‌. ఎంచక్కటి ఎయిర్‌ కండిషన్‌. నీటి పంప. స్నానాల గది. సకల 
సౌకర్యాలతో కూడిన పాతాళ గృహంలో.... పటిష్టమైన ఇనుప తలుపుతో ఒక 
గది! బహుశా అది నిజాం నిక్షేపాల నిధి!?? దశాబ్దాలుగా చరిత్రలో 
కలిసిపోయిన ఈ బంకర్‌ ఆనవాళ్లను రాష్ట్ర పురావస్తుశాఖ వెలికితీసింది. 


112 హైదరాబాదు చారిత్రక వైభవం 
భూగృహానికి దారి 

నిజాం భూగృహానికి ఇదే దారి! 33 మెట్లు దిగి వెళ్లాలి. భూ ఉపరితలం 
నుంచి సుమారు 20 అడుగుల లోతుకు నడవాలి. . 

మెట్లు దిగి కిందికి రాగానే ఎదురుగానే మొదటి తలుపు కనిపిస్తుంది. 
దీనిని దాటి నాలుగు అడుగులు వేయగానే రెండో తలుపు. దానిని కూడా 
తెరిచి ఎడమ వైపునకు మళ్ళి... ఒక్క అడుగు వేయాలి. 

వావ్‌... ఇదిగో ఇదే.. నిజాం నిర్మించుకున్న బంకర్‌. గుర్రపు నాడా 
ఆకారంలో ఉన్న నిర్మాణం. ఎత్తు పది అడుగులు. సుమారు 700 చదరపు 
అడుగుల వైశాల్యం. అంటే ఇదో చిన్న సైజు ఫ్లాటు. ఇందులో ఓ 20 మంది 
ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. 

అర్ధచంద్రాకారపు హాలులో ఒక వైపు ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌! కొలతల్లో 
చెప్పాలంటే 10 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు ఉంది. మహాదృఢమైన 
తలుపు. బహుశా ఇది నిజాం నిధి నిక్షేపాల భాండాగారం! 


ఇది మామూలు బంకర్‌ కాదు. ఆపద సమయంలో, అవసరమైతే 
నెలల తరబడి ఉండేందుకు నిర్మించినది. దాహమేస్తే! అందుకే చేతిలో ఆపరేట్‌ 
చేసే నీటి పంపు ఏర్పాటు ఉంది. దీని లివర్‌ను తిప్పుతూ ఉంటే నీళ్లు వచ్చేవి. 


సువిశాలమైన హాలు వుంది. నీటి ఏర్పాటూ ఉంది. మరి ప్రాణాధారమైన 
గాలి ఎలా? దానికీ ఓ ఏర్పాటు ఉంది. ఇదే వెంటిలేటర్‌. పైన మర్రి చెట్టు 
కింద ఊడల్లో ఊడలా, ఆకుల్లో ఆకుల్లా కలిసి ఉంటుంది. లోపలి నుంచి 
చూస్తే ఇలా కనిపిస్తుంది. బయటి గాలి లోపలికి వచ్చేందుకు ఒక గొట్టం. 
లోపలి గాలి బయటికి వెళ్లడానికి మరో గొట్టం! ఇలా బంకర్‌లో రెండు 
చిమ్నీలున్నాయి. 

అన్నీ ఉన్నాయి సరే! రోజుల తరబడి ఉండాల్సి వచ్చినప్పుడు కాలకృత్యాలు 
తీర్చుకోవడం ఎలా? నిజాం ఆ ఏర్పాటు కూడా చేసుకున్నారు. ఇదిగో... ఇదే 
బాత్‌రూం. నాలుగు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో నీటి తొట్టెతో 
సహా ఇది రెడీగా ఏర్పాటు చేసుకున్నారు. 

మొదట్లో ఇది మామూలు బంకరే! ప్రపంచంలో ఎక్కడ ఆధునిక 


నిజాం చెస్ట్‌ ఆర్కిటెక్చర్‌ చేసన 
సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా సొంతం చేసుకునే నిజాం దీనిని ఏసీ 
బంకర్‌గా మార్చారు. ఒకటిన్నర టన్ను సామర్ధ్యంతో ఉన్న ఎయిర్‌ కండిషన్‌ 
యంత్రాన్ని ఏర్పాటు చేశారు. 

నేలమాళిగ పైకప్పుకు కూడా ప్రత్యేకత ఉంది. ఇది సిమెంటు, ప్టీలుతో 
వేసిన శ్లాబు కాదు. అచ్చంగా మందపాటి ఉక్కు ఫలకం. పిడుగులు పడినా 
కరగని రకం! 


ఇటీవల హోంసైన్స్‌ కాలేజ్‌లో నిధుల మాళిగ బయటపడింది. అయితే 
దీనిని ఎన్నో నిజాం కట్టారు? అనే ప్రశ్నకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. 
ఎందుకంటే బ౦కర్లకు సంబంధించిన సమాచారం రహస్యంగానే ఉంటుంది. 
రాజుల] మౌఖికంగాశే తమ వారసులకు ఆ వివరాలు చెబుతారు. 


హోంసైన్సీ కాలీజ్‌ జంకర్‌ ఆర్కిటెక్చర్‌ ఇలా ఉంది 
భూమికి ఇరవై అడుగుల లోతులో ఉన్న ఈ భండాగారం మొత్తం 
సుమారు నూట ఇరవై అడుగుల పొడవున ఉంది. 


నేలమాళిగ గోడలు సామాన్యమైనవి కావు. ఇవి సున్నపురాయి, 
ఇనుము మిశ్రమమైన ఫెర్రస్‌ లైమ్‌తో పోతపోసినవి. సున్నాన్ని ఇనుప రజనుతో 
కలిపి రోజుల తరబడి గానుగ తిప్పుతారు. అది ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ అంత 
మెత్తగా అయిపోతుంది. కొండరాళ్లతో గోడను కట్టి దానికి దాదాపు ఒకటిన్నర 
అడుగుల మందంతో ఫెర్రస్‌ లైమ్‌ పుస్తారు. ఇక పైకప్పుగా బలమైన ఇనుప 
షీటును వేశారు. 

ఈ భాండాగారంలో రెండు వైపుల నుంచి మెట్లు ఉన్నాయి. ఇవి 
రెండు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తాయి. నిజాం నాటి సొరంగాలకు ఒక ప్రత్యేకత 
ఉండేది. ఇవి ఒక నిర్మాణం నుంచి కొద్ది దూరం మాత్రమే ఉందేవి. అక్కడ 
నుంచి బయటకు వచ్చేసిన తర్వాత దాని సమీపంలో. ఉన్న మరొక సారంగం 
లోపలి వెళ్లేవారు. ఇలా కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ గొలుసుకట్టు 
సొరంగాలు ఉండేవి. 





ముగింపు 


హైదరాబాద్‌, మైసూర్‌, మద్రాస్‌, అహ్మద్‌నగర్‌ రాష్ట్రాలను ముస్లిం 
రాజులు పరిపాలించారు. అయితే బ్రిటీష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం 
జరిగేటప్పుడు ఆ పోరాటంలో హైదరాబాద్‌ నవాబు తప్ప మిగతా 
పాలకులంతా వీరోచితంగా పోరాడారు. | 


మీర్‌ మెహబూబ్‌ అలీ ఖాన్‌ నుంచి మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ వరకు 
నిజాం నవాబులు బ్రిటీష్‌ వాళ్ళతో సత్‌ సంబంధాలు పెట్టుకొని నిజాం స్టేట్‌ను 
అభివృద్ధి పథంలో నడిపారు. అప్పట్లోనే నిజాంస్టేట్‌లో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌, 
నిజాం రైల్వేస్‌, నిజాం రోడ్‌వేస్‌, హైదరాబాద్‌లోని డ్రైనేజ్‌ వ్యవస్థ, రైతుల 
కోసం దక్షిణ ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్‌ నిజాం సాగర్‌, 
ఆసియాలోనే అతి పెద్దదైన నిజాం షుగర్స్‌, వరంగల్‌లో ఆసఫ్‌జాహి క్లాత్‌ 
మిల్స్‌, ఆదిలాబాద్‌లో కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్స్‌, ఇంకా ఎన్నో పెద్ద పెద్ద 
పరిశ్రమల్ని స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. నిజాంస్టేట్‌ 
పరిధిలోని అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున చెరువులు, కుంటలు తవ్వించారు. 
దీంతో అన్ని రాజ్యాలలో హైదరాబాద్‌ రాష్టం అగ్రగామిగా అభివృద్ధి పథంలో 
దూసుకుపోయిందనేది చారిత్రక వాస్తవం. 


ముగింపు ] 115 


20వ శతాబ్దం సమాచార విప్లవానికి సంకేతమైతే, 1874 
ప్రాంతంలోనే అందుబాటులోగల ఆధునిక సౌకర్యాలు హైదరాబాద్‌ 
రాష్ట్రంలోని ప్రజలకు అందుబాటు లోకి వచ్చాయి. మొట్టమొదటిగా 115.75 
మైళ్ల పొడువున రైల్వే లైన్‌ను అక్టోబర్‌ 9న సికింద్రాబాద్‌ నుంచి గుల్బర్గా 
దగ్గర్లోని వాడి గ్రామం వరకు నిజాం ప్రారంభించారు. ఐదవ నిజాం 
కాలంలో విశాలమైన రహదార్లు ఏర్పాటు చేశారు. 1901లో సికింద్రాబాద్‌ 
కంటోన్మెంట్‌ ప్రాంతంలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసేలా ఆనాటి బ్రిటీషు 
అధికారులను నిజాం ఒప్పించారు. టెలి(గ్రాఫ్‌ వ్యవస్థ తొలిసారిగా 
హైదరాబాద్‌లో 1856-57లో ఏర్పాటైంది. నిజాం ప్రధాన మంత్రి 
సాలార్‌జంగ్‌ ఈ నూతన నమాచార సౌకర్యాన్ని ఎక్కువగా 
వినియోగించుకున్నారు. అలాగే హైదరాబాద్‌కు తొలి టెలిఫోను సౌకర్యం 
బరాదరీ ప్రాంతంలో 1895లో ఏర్పాటు కాగా నారాయణగూడాలో టెలిఫోన్‌ 
ఎక్సేంజిని ప్రారంభించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టెలిఫోన్‌ సౌకర్యం 
కల్పించారు. 1910-12 నాటికి హైదరాబాద్‌లో టెలిఫోన్‌ల సంఖ్య 321 
వుండేది. రోజుకి వెయ్యి టెలిఫోన్‌ కాల్స్‌ దాకా చేస్తుండేవారని ఒక అంచనా. 
ఆనాటి ఎక్సేంజి పరిధీ 532 మైళ్ళ వరకు విస్తరించి వుండేది. వీటి ద్వారా 
ఆదాయం ర4వేల 666 రూపాయలు లభించింది. సుమారు 20 వేలు 
ఇందుకై ఖర్చు అయిందని గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన ఏ రాజు, మహారాజు చేయని అభివృద్ధి 
కార్యక్రమాలు, భౌతికసంపదను భావితరాలకు నిజాం నవాబులు అందించారు. 
20వేల కోట్ల రూపాయల విలువల చేసే నిజాం ఆభరణాల్ని మన ప్రభుత్వం 
ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు పెట్టి ప్రజలు సందర్శించుకొనే 
సౌకర్యం కల్పించింది. 

శాతవాహనులు కరీంనగర్‌ను రాజధానిగా పరిపాలించారు. ప్రస్తుతం 
కరీంనగర్‌లో మనకు ఏం మిగిలిలేదు. అది ఓ వెనుకబడిన ప్రాంతం. ఓరుగల్లును 
పాలించిన కాకతీయ రాజులు, రాణిరుద్రమదేవి గురించి చరిత్రలో అద్భుతంగా 
రాశారు. ఓరంగల్‌ పరిస్థితి మన కళ్ళ ముందు కన్పిస్తోంది. మన రాష్టంలో 


116 "హైదరాబాదు చారిత్రక వైభవం 
స్వర్ణపాలకుడిగా కీర్తించబడిన శ్రీకృష్ణదేవరాయలు రాజధాని విజయనగరం 
ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతమే. ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీకాలేజ్‌, 
నిమ్స్‌, ఉస్మానియా హాస్పిటల్‌, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్ని అద్భుతంగా నిర్మించాడు 
నిజాం. నిజాం పాలనలో హిందూ-ముస్తింలను రెండు కళ్ళుగా ఉండేవారు. 
మతస్వేచ్చ ఉండేది. దేవాలయాలకు భారీ ఎత్తున దానధర్మాలు చేశారు. 

16వ శతాబ్దిలో తొలి కట్టడంతో రూపుదిద్దుకున్న హైదరాబాద్‌ 
అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ప్రత్యేకతలతో విస్తరిస్తూనే ఉంది. మతానికి, 
పాలనకు, సంస్కతికి, అభిరుచికి ప్రతీకగా నగరంలో పలు భవనాలు అద్భుత 
నిర్మాణ కౌశలంతో హుందాగా వెలిశాయి. వాస్తు సాంకేతిక పరిజ్ఞానంతో, 
ఆశ్చర్యం కలిగించే ప్రతిభా ప్రావీణ్యాన్ని కనబరచి కుతుబ్‌షాహీలు, 
ఆసఫ్‌జాహీలు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వాస్తు శిల్పకళాభివృద్ధి, 
సాంస్కృతిక రంగాలకు బహుముఖంగా తోడ్పాటునందించారు. మధ్య ఆసియా 
వాస్తు కళా వారసత్వాన్ని కొనసాగిస్తూనే స్థానికంగా ఉన్న హిందూ వాస్తుకళా 
వారసత్వాన్ని కొనసాగిస్తూనే స్థానికంగా ఉన్న హిందూ వాస్తుకళా వారసత్వాన్ని 
జోడించి ఉమ్మడి సాంస్కృతిక విలువలకు పునాది వేశారు. నాడు నాటబడ్డ 
ఈ ఉమ్మడి సాంస్కృతిక విలువల మొక్కే ఇవ్వాళ భిన్నత్వంలో ఏకత్వంగా 
ప్రపంచ ఖ్యాతిగాంచిన భారతీయ విలువ అనే వృక్షంగా మారింది. 
హైదరాబాద్‌ నగరం సాంస్కృతిక సమ్మేళన భావనకు అద్దంపడుతోంది. 

ఆసఫ్‌జాహీల పాలన ప్రారంభమైన శతాబ్దంలోనే వలసవాదులైన 
ఆంగ్లేయులు క్రమక్రమంగా తమ రాజకీయాధిపత్యాన్ని నెలకొల్పారు. తమ 
ఆధిపత్యానికి ప్రజల ఆమోదం సంపాదించే వ్యూహంలో భాగంగా అనేక 
పన్నాగాలు పన్నారు. అబద్దాలతో వివాదాస్పద అంశాలపై తప్పుడు వాదనలు, 
వ్యాఖ్యానాలతో స్థానికుల మధ్య గొడవలు సృష్టించారు. 18వ శతాబ్దాన్ని 
అంధకార యుగంగా అభివర్ణించారు. 


01201. ౧2౮6 


ల య. 

1 తెలుగు అకాడమి 
|] ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా సంస్థ 
ప 


6౧౧౭|| : 1౧10 ్ర(6109620౦266౧))/.౧61 
౪80 : 40404.16100620266౧0౫/. ౧6౪1 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 


క నరవ ర వయ 
ఈ ప్‌ ఆల 








